వ్యాఖ్యాత - స్వామి రామసుఖదాస్‌ 


(21% PRESS, GORAKHPUR 


॥ శ్రీహరిః ॥ 1028 


గీతా మాధుర్యము 
శే ఇకా (శా) 


త్వమేవ మాతా చ పితా త్వమేవ 
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ 
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ 
త్వమేవ సర్వం మమ దేవదేవ 


— — rr, — 


హిందీమూలము 
స్వామి శ్రీ రామసుఖదాస్‌ 


ఆంధ్రానువాదము 
ముదునూరి వెంకటరామశర్మ 


గీతాప్రెస్‌, గోరఖ్‌పూర్‌ 


1028 Geeta Madhuryam (Telugu)_Section_1_Front 


Books are also available at— 


1. Gita Press, Gorakhpur Ki Pustak-Dukan, 
Dukan No. 41, 4-4-1, Dilshada Plaza, 
Sultan Bazar, Hyderabad © (040) 24758311, 66758311 

2. Secunderabad, Railway Station, Platform No.1 

3. Vijayawada, Railway Station, Platform No.6 


Translated by : 
M.Venkata Rama Sharma 


Nineteenth Reprint 2021 4,000 
Total 97,500 


% Price : 725 


(Twenty-five Rupees only) 


fama, Trraqr—273005 


book.gitapress.org 
gitapressbookshop.in 


Printed & Published by : 


Gita Press, Gorakhpur 
(a unit of Gobind Bhavan-Karyalaya, Kolkata) 


Phone : (0551) 2334721, 2331250, 2331251 


web:gitapress.org e-mail'booksales@gitapress.org 


1028 Geeta Madhuryam (Telugu)_Section_1_Back 


॥ శ్రీహరిః ॥ 


నము నివేదన 


మానవకోటిని సన్మార్గము నందు నడిపించుటకు సహాయపడు 
మహా గ్రంథములలో 'శ్రీ మద్భగవర్గీత' సర్యోత్కృష్టమైనది. అధిక సంఖ్యాకులు 
పఠించుటకు అనువుగా పూజ్యులైన స్వామీ శ్రీరామసుఖదాస్‌గారు ఈ 
గ్రంథమును (ప్రశ్నోత్తరరీతిలో మధురమైన భాషలో రచించిరి. భాష 
సరళముగా ఉండుటవలన సామాన్య పాఠకులకు సులభముగా 
అర్థమగుటయేగాక వారికి దీనియందు అభిరుచియు పెణుగును. 
మూలక్టోకములు చేర్చబడినందున నిత్య పారాయణమునకును ఈ 
(గ్రంథము మిక్కిలి ఉపయోగకరము. దీనికి సరళమైన తెలుగు అనువాదమును 
అందించిన శ్రీమదునూరి వెంకటరామశర్మగారికి మా ధన్యవాదములు. 

సహృదయులగు తెలుగు పాఠకులు ఈ పుస్తకమును తాము 
స్వయముగా పఠించుటయేగాక తమ బంధుమిత్రుల చేతను పఠింప 
జేయుదురని మా ఆకాంక్ష, 

తరించుట మీ వంతు - సంతసించుట మా వంతు 


- ప్రకాశకులు 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


శ్రీమద్మగ్రవద్గీత 
అథ కరన్యాసధ్యానాదయః 
ఓం అస్య శ్రీమద్భగవర్గీ తామాలామనన్తస్య భగవాన్‌ వేదవ్యాస బుషి ॥ 
అనుష్టుప్‌ ఛన: ॥ శ్రీకృష్ణు పరమాత్మా దేవతా ॥ అశోచ్యానన్వశోచస్థం |ప్రజ్ఞావాదాంశ్చ 
భాషసే ఇతి బీజమ్‌ ॥ సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం (వ్రజ ఇతి శక్తిః ॥ 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఇతి కీలకమ్‌ ॥ 


॥ అథ కరన్యాసః ॥ 
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక ఇత్యంగుష్టాభ్యాం నమః ॥ న 
చైనం శ్లేదయంత్యాపో న శోషయతి మారుత ఇతి తర్జనీభ్యాం నమః ॥ అచ్భేద్యో౭_ 
యమదాహ్యో౭_ యమక్షేద్యో౨_ శోష్య ఏవ చ ఇతి మధ్యమాభ్యాం నమః ॥ నిత్య! 
సర్వగతః స్థాణురచలోల_ యం సనాతన ఇత్యనామికాభ్యాం నమః ॥ పశ్య మే 
పార్ధ రూపాణి శతశోవి. థ సహస్రశ ఇతి కనిష్టికాభ్యాం నమః ॥ నానావిధాని దివ్యాని 
నానావర్ణాకృతీని చ ఇతి కరతలకరపృష్ట్థాభ్యాం నమః ॥ 
/ ఇతి కరన్వానః / 


॥ అథ హృదయాదిన్యాసః॥ 
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక ఇతి హృదయాయ నమః ॥ న 
చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత ఇతి శిరసే స్వాహా ॥ అచ్చేద్యోల_-య 
మదాహ్యో౭_యమక్లేద్యో౭- శోష్య ఏవ చ ఇతి శిఖాయై వషట్‌ ॥ నిత్యః సర్వగతః 
స్థాణురచలో8_ యం సనాతన ఇతి కవచాయ హుమ్‌ ॥ పశ్య మే పార రూపాణి 
శతశోత థ సహ(స్రశ ఇతి నేత్రత్రయాయ వౌషట్‌ ॥ నానావిధాని దివ్యాని నానా 
వర్ణాకృతీని చ ఇతి అస్త్రాయ ఫట్‌ ॥ ఇతి హృదయాదిన్యాసః ॥ 
॥ శ్రీకృష్ణ ప్రీత్యర్థే పారే వినియోగః ॥ 


అథ ధ్యానమ్‌ 
ఓం పార్థాయ ్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం 
వ్యాసేన (గ్రథితాం పురాణమునినా మధ్యేమహాభారతమ్‌ । 
అద్వైతామృతవర్శిణీం భగవతీమ్‌ _ అష్టాదశాధ్యాయినీమ్‌ 
అంబ త్వామనుసందధామి భగవద్గీతే  భవద్వేషిణీమ్‌ ॥1॥ 
నమో౭ి_స్తు తే వ్యాస విశాలబుద్దే _పుల్గారవిందాయతపటత్రనేత్ర | 
యేన త్వయా భారతతైలపూర్ణ; ప్రజ్యాలితో జ్ఞానమయః ఫప్రదీపు ॥ 2 ॥ 


ప్రపన్నపారిజాతాయ తోత్రవేత్రైకపాణయే । 
జ్ఞానముద్రాయ కృష్ణాయ  గీతామృతదహే నమః ॥ 3॥ 
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్హనమ్‌ । 
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌ ॥ 4॥ 


భీష్మద్రోణతటా జయ ద్రథజలా గాంధారనీలోత్సలా 

శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కలర్లేన వేలాకులా! । 
అశ్వత్థామవికర్ణఘహోరమకరా దుర్యోధనావర్తినీ 

సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః ॥ 5 ॥ 
పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం 

నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితమ్‌ । 
లోకే సజ్జనషట్సదైః అహరహః _ పేపేయమానం ముదా 

భూయాద్భారతపంకజం కలిమల |ప్రధ్వంసి నః శ్రేయసే॥ 6 ॥ 
మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్‌ । 
యత్కపా తమహం వందే. పరమానందమాధవమ్‌ ॥ 7 ॥ 
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం 

విశ్వాధారం గగనసదృశం మేఘవర్షం శుభాంగమ్‌ । 
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ద్యానగమ్యం 

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్‌ ॥ 8 ॥ 


యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైః స్తవైః 

వేదైః సాంగపద(క్రమోపనిషదైః గాయంతి యం సామగాః । 
ధ్యానావస్టితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో 

యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మైనమః ॥ 9 ॥ 


0 0 నీ, 
ధి టి యి 


శ్రీమద్భగవద్గీతా మాహాత్యమ్‌ 
గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్‌ ప్రయతః పుమాన్‌ । 
విష్ణోః పదమవాస్నోతి భయశోకాదివర్దితః ॥ 1 
గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ। 
నైవ సంతి హి పాపాని పూర్వజన్నకృతాని చ॥2 
మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే। 
సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనమ్‌ ॥ 3 
గీతా సుగీతా కర్తవ్యా _కిమన్యైః శాస్త్రవిస్తరైః । 
యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిఃస్పతా ॥ 4 
భారతామృతసర్వస్వం విష్ణోర్వక్రాద్వినిః;స్పతమ్‌ ॥ 
గీతాగంగోదకం పీత్వా పునర్ణన్మ న విద్యతే॥ 5 
సర్యోపనిషదో గావో దోగ్జా గోపాలనందనః | 
పార్గో వత్సః సుధీర్చోక్తా దుగ్ధం గీతామృతం మహత్‌ ॥ 6 
ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతమ్‌ 
ఏకోదేనో దేవకీపుత్ర ఏవ। 
ఏకో మంత్రస్తస్య నామాని యాని 
కర్మాప్యేకం తస్య దేవస్య సేవా॥ 7 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


శ్రీ గీతామాహాత్యమ్‌ 

ధరోవాచ 
భగవన్‌! పరమేశాన! భక్తిరవ్యభిచారిణీ! । 
ప్రారబ్దం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో । 

శ్రీవిష్ణురువాచ 
ప్రారబ్దం భుజ్యమానో9 పి గీతాభ్యాసరతస్సదా | 
సముక్తః స సుఖీ లోకే కర్మణా నోపలిష్యతే । 
మహాపాపాదిపాపాని  గీతాధ్యానం కరోతి చేత్‌ | 


క్వచిత్‌ స్పర్శ్భం న కుర్వన్తి నలినీదళమంభసా । 
గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే | 
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై । 
సర్వే దేవాశ్చ బుషయో యోగినః పన్నగాశ్ళ యే | 
గోపాలా గోపికావా౭పి నారదోద్ధన పార్షదైః | 
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే | 
యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్‌ । 
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవ హి । 
గీతాశ్రయే9_హం తిష్టామి గీతా మే చోత్తమం గృహమ్‌ । 
గీతాజ్ఞాన ముపాశ్రిత్య _ త్రీన్‌ లోకాన్‌ పాలయామ్యహమ్‌ । 
గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః । 


అర్హమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్యపదాత్మికా । 
చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోఇర్జునమ్‌ | 
వేదత్రయీ పరానందతత్తార్థజ్ఞానమంజసా । 


యో౭_స్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానస: । 
జ్ఞానసిద్దిం స లభతే తతో యాతి పరం పదమ్‌ । 
పాఠేం_సమర్థస్సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్‌ । 
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః । 


త్రిభాగం పఠమాన 
షడంశం జపనూన 
ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసంయుతః | 
రుద్రలోక మవాస్నోతి గణో భూత్వా వసేచ్చిరమ్‌ 113 
అధ్యాయక్ట్లోకపాదం వా నిత్యం యః పఠతే వరః | 


గీతామాధుర్యము 


గంగాస్నానఫలం లభేత్‌ 


స్తు 
స్తు సోమయాగఫలం లభేత్‌ 


12 


యాతి నరతాం యానన్మనుకాలం వసుంధరే! | 14 


గీతాయాః శ్లోకదశకం సప్త పంచ చతుష్టయమ్‌ । 


— 


ద్వౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః | 15 
చంద్రలోక మవాప్నోతి వర్షాణామయుతం ధ్రువమ్‌ । 
గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్‌ | 16 
గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం | 
గీతేత్యుచ్చారసంయుక్తో మ్రైియమాణో గతిం లభేత్‌ | 17 
గీతార్థ శ్రవణాసక్షో  మహాపాపయుతో౨_పి వా । 
వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే | 18 
గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః | 
జీవన్ముక్తు స విజ్జేయో దేహాంతే పరమం పదమ్‌ | 19 
గీతామాఢ్రిత్య బహవో భూభుజో జనకాదయః । 
నిర్జూతకల్మషా లోకే గీతా యాతాః పరం పదమ్‌ | 20 
గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్‌ । 
వృథాపాఠో భవేత్‌ తస్య శ్రమ ఏన హ్యూదాహృతః | 21 
ఏతన్మాహాత్మ్య్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః | 
స తతృలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్‌ 


22 


సూత ఉవాచ 


మహాత్మమేతద్గీతాయా మయా స్రోక్తం సనాతనమ్‌ । 
గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తతృలం లభేత్‌ | 14 


ఇతి శ్రీవరాహపురాణే గీతామాహాత్య్యం సంపూర్ణమ్‌ 
(గీతా పారాయణమైన పిదప గీతా మాహాత స్రమును పఠింపవలెను.) 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


శీమద్భగవద్దీత 


మొదటి అధ్యాయము - అర్జున విషాదయోగము 


ధృతరాష్ట్ర ఉవాచ 
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ: 
మామకాః పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ 


సంజయ ఉవాచ 
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా 
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్‌ 


పశ్యైతాం పాండుపుత్రాణామ్‌ ఆచార్య మహతీం చమూమ్‌ 
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్వేణ ధీమతా 
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి 
యుయుధానో విరాటళ్ళ  ద్రుపదళ్చ మహారథః 
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్ళ వీర్యవాన్‌ 
పురుజిత్‌ కుంతిభోజశ్చ శైబ్యళశ్చ నరపుంగవః 
యుధామన్యుశ్చ విక్రాంత _ఉత్తమౌజాళ్చ వీర్యవాన్‌ 
సౌభద్రో ద్రౌపదేయాశ్ళ సర్వ ఏన మహారథాః 
అస్మాకం తు విశిస్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ 
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమి తే 
భవాన్‌ _భీష్మళ్చ కర్లశ్చ కృపశ్చ సమితింజయః 
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్త్రైవ చ 


కే 1 


HE 


18॥। 


10 గీతామాధుర్యము 


అన్యే చ బహవః శూరా మదర్ధి త్యక్తజీవితా: । 
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్దవిశారదాః 19 । 


అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్‌ ॥ 
పర్యాప్తం _ త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్‌ 110 | 
అయనేషు చ సర్వేష యథాభాగమవస్టీతాః | 
భీష్మమేవాభిరక్షంతు భవంత: సర్వ ఏవ హి ।11। 
తస్య సంజనయన్‌ హర్షం కురువృద్దః పితామహః । 
సింహనాదం వినద్యోచ్చెః శంఖం దధ్మా ప్రతాపవాన్‌ | 12 | 
తతః శంఖాశ్చ _ భేర్యశ్చు _ పణవానకగోముఖా: | 
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోత_ భవత్‌ | 13 । 
తతః శ్వేతైర్షయెర్యుక్తే మహతి స్యందనే స్థితా | 
మాధవః పాండవశ్టెన దివ్యా శంఖాౌ ప్రదధ్మతుః | 14! 


పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః । 
పౌండ్రం దధ్మా మహాశంఖం భీమకర్మా వృకోదరః 115॥ 


అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్టిరః । 


నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకా | 16 । 
కాళ్యశ్చ _ పరమేష్వాస: శిఖండీ చ మహారథః | 
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్సాపరాజితః | 17 | 


ద్రుపదో ద్రౌపదేయాశ్ళ సర్వశః పృథివీపతే । 
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్‌ దధ్యుః పృథక్‌ పృథక్‌ 118 | 
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్‌ । 
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్‌ ।19 | 


మొదటి అధ్యాయము - అర్జున విషాదయోగము 


అథ వ్యవస్థితాన్‌ దృష్ట్వా ధార్తరా ఫ్లాన్‌ కపిధ్వజః 


ప్రవృత్తే శస్ర్రసంపాతే ధనురుద్యమ్య పాండవః 
హృషీకేశం తదా వాక్యమ్‌ ఇదమాహ మహీపతే 


అర్జున ఉవాచ 
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే౭చ్యుత 
యానదేతాన్‌ నిరీక్షేల_హం యోద్దుకామానవస్థితాన్‌ 


కైర్మయా సహ యోద్దవ్యమ్‌ అస్మిన్‌ రణసముద్యమే 
యోత్స్యమానానవేక్షేల హం య ఏతే౭._త్ర సమాగతాః 
ధార్తరాష్ట్రస్య _ దుర్చుద్దే: యుద్దే ప్రియచికీర్షనః 
సంజయ ఉవాచ 
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత 
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్‌ 
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్‌ 
ఉవాచ పార్థ పశ్రైతాన్‌ సమవేతాన్‌ కురూనితి 
తత్రాపశ్యత్‌ స్థితాన్‌ పార్థః పితానథ పితామహాన్‌ 


11 


॥ 
120! 


121॥। 


i 221 


123i 


| 
124| 


125॥। 


ఆచార్యాన్‌ మాతులాన్‌ భ్రాత్తూన్‌ పుత్రాన్‌ పౌత్రాన్‌ సఫీంస్తభా। 26 । 


శ్వశురాన్‌ సుహృదశ్టెవ  సేనయోరుభయోరపి 

తాన్‌ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్‌ బంధూనవస్థితాన్‌ 

కృపయా పరయావిష్ణో విషీదన్నిదమ బ్రవీత్‌ 
అర్జున ఉవాచ 


దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్‌ 
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి 
వేపథుశ్చ శరీరే మే రోమహర్ష్బు జాయతే 


॥ 
1271 


128। 


129। 


12 గీతామాధుర్యము 

గాండీవం ప్రంసతే హస్తాత్‌ త్వక్టైన పరిదహ్యతే 
నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీన చ మే మనః 
నిమిత్తాని చ పశ్యామి _విపరీతాని కేశవ 
న చ శ్రేయోంనుపశ్యామి హత్వా స్వజనమాహవే 
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ 
కిం నో రాజ్యేన గోవింద కిం భోగెర్జీవితేన వా 
యేషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ 
త ఇమే౭_వస్టితా యుద్దే ప్రాణాంస్త్యక్వా ధనాని చ 
ఆచార్యాః పితరః పుత్రాః తథైన చ పితామహాః 
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా 
ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోల_పి మధుసూదన 
అపి తైలోక్యరాజ్యస్య హేతోః కింను మహీకృతే 
నిహత్య ధార్తరా ష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్ఞనార్హన 
పాపమేవాశ్రయేదస్మాన్‌ హత్వైతానాతతాయినః 
తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరా ప్లాన్‌ స్వబాంధవాన్‌ 
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ 
యద్యహేతే న పశ్యంతి లోభోపహతచేతసః 
కులక్షయకృతం దోషం మిత్రద్రోహీ చ పాతకమ్‌ 
కథం న జ్ఞేయనుస్మాభిః  పాపాదస్మాన్నివర్తితుమ్‌ 
కులక్షయకృతం దోషం ప్రపశళ్యద్భిర్దనార్దన 
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః 
ధర్మే నష్టే కులం కృత్నుమ్‌ అధర్మో౭_భిభవత్యుత 


॥ 
130। 


| 
1311 


॥ 
1321 


133।| 


1341 


135| 


136।| 


1371 


1381 


139।| 


140| 


మొదటి అధ్యాయము - అర్జున విషాదయోగము 


13 


అధర్మాభిభవాత్‌ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః 
స్రీషు దుష్టాసు వారేయ జాయతే  నర్లసంకర; 
సంకరో నరకాయెన కులఘ్నానాం కులస్య చ 
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః 
దోషైకేతైః 


కులఘ్నానాం వర్లసంకరకారకైః 
ఉత్సాద్యంతే 


జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతా; 
ఉత్సన్నకులధరా శణాం మనుష్యాణాం జనార్దన 
నరకే౭. నియతం వాసో భవతీత్యనుశుశుము 


అహో బత మహత్సాపం కర్తుం వ్యవసితా వయమ్‌ 
యద్రాజ్యసుఖలోభేన హంతుం 


యది మామప్రతీకారమ్‌ అశస్త్రం 


స్వజనముద్యతాః 


శ స్రపాణయః 


§ 1411 


144 | 


1451 


ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్‌ | 46। 


సంజయ ఉవాచ 


ఏనముక్వార్డునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్‌ | 


విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః 


147|1 


ఓం తత్సదితి శ్రీ మద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 
శ్రీకృష్ణార్జున సంవాదే “అర్జున విషాదయోగో” నామ ప్రథమోరి_ ధ్యాయః ॥1॥ 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


గీతా మాధుర్యము 


వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్‌ | 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌ ॥ 
ప్రపన్నపారిజాతాయ తోత్రవేతైకపాణయే । 
జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః ॥ 


మొదటి అధ్యాయము- అర్జున విషాదయోగము 


పాండవులు పన్నెండు సంవత్సరముల అరణ్యవాసము, ఒక సంవత్సరము 
అజ్ఞాతవాసమును పూర్తిచేసిన పిమ్మట ఒప్పందము (ప్రకారంగా తమకు 
రావలసిన అర్హరాజ్యము నిమ్మని కోరినప్పుడు, అందుకు సమాధానంగా 
దుర్యోధనుడు యుద్దం చేయకుండా సూదిమొనమోపినంత భూమిని కూడా 
పాండవులకిచ్చుటకు సమ, ్యతింపలేదు. కావున పాండవులు తమ తల్లి కుంతీదేవి 
ఆజ్ఞానుసారముగా యుద్దము చేయుటకై అంగీకరించినారు. ఈ విధంగా 
కౌరవ పాండవుల మధ్య యుద్దం నిశ్చయమైనది. తదనుగుణ్యముగా 
ఇరువైపుల నుండి యుద్దసన్నాహములు జరుగుచుండెను. 

శ్రీ వేదవ్యాస మునీంద్రులకు ధృతర్మాప్త్రని యెడల మిక్కిలి (ప్రేమ 
యుండెను. ఇట్టి (ప్రేమ కారణంగా ఆయన ధృతరాష్టుని వద్దకు వచ్చి ఇట్లనెను- 
“యుద్దము జరుగుట, అందులో క్షత్రియులు సంహరింపబడుట తప్పనిసరిగా 
జరుగనున్నది. దీనినెవ్వరూ తప్పింపలేరు. ఒకవేళ నీవు జరుగబోవు 
యుద్దమును చూడగోరెదవేని, నీకు నేను దివ్యదృష్టి నొసగెదను. తద్ద్వారా 


నీవు ఉన్నచోటనే ఉండి జరుగుచున్న యుద్దాన్ని ఉన్నదున్నట్టుగా 
చూడగలిగాదవు.” 


ఇందుకు జవాబుగా ధృతరాషుడిట్లనెను = “నేను జన్మాంధుడను. ఇప్పుడు 
నా వంశనాశనమును నేను చూడకోరడము లేదు. కాని యుద్దము జరిగే 
తీరును గురించిన సమాచారమును తప్పక వినగోరుచున్నాడను.” 


మొదటి అధ్యాయము - అర్జున విషాదయోగము 15 


అప్పుడు వ్యాసుడు - “నేను సంజయునకు దివ్యదృష్టి నొసగెదను. 
దానివలన అతడు సంపూర్ణ యుద్దమును, “అన్ని సంఘటనలను, సైనికుల 
మనస్సులో కలిగెడు భావాలను సైతము తెలిసికొనగలడు, వినగలడు, 
చూడగలడు, ఇట్టి సకల విషయములను నీకు వినిపించగలడు కూడా” అని 
చెప్పి వ్యాసుడు సంజయునకు దివ్యదృష్టిని ప్రసాదించెను. 

నిర్ణయింపబడిన సమయమునకు కురుక్షేత్రములో యుద్దమారంభ 
మయ్యెను. పదిదినముల వరకు సంజయుడు యుద్ధభూమి నందే యుండెను. 
భీష్మపితామహుడు బాణములచేత రథమునుండి పడ(త్రోయబడిన 
సమాచారమును సంజయుడు ధృతరా్ష్రునకు వినిపించెను. ఇట్టి వార్త వినిన 
ధృతరాష్ట్రునకు మిక్కిలి దుఃఖము కలుగగా అతడు విలపింపసాగెను. 
అనంతరమాయన పూర్తి యుద్ద వృత్తాంతమును వినిపింపుమని సంజయుని 
కోరెను. శ్రీమహాభారతములోని భీష్మపర్వమునందలి ఇరువది నాలుగవ 
అధ్యాయము వరకు సంజయుడు యుద్దసంబంధమగు సంగతులను 
ధృతరాషున కు వినిపించెను. ఇరువది ఐదవ అధ్యాయారంభమున 
ధృతరాష్ట్రుడు సంజయుని ఇట్లు అడుగుచున్నాడు -- 

ఓ సంజయా! ధర్మభూమియగు కురుక్షేతమునందు యుద్ధము 
జేయుటకై సన్నద్దులైన నా వారు, పాండుపుత్రులును ఏమిజేసిరి? (1) 

అందుకు సంజయుడిట్టనెను- వ్యూహరచన నిర్మాణంతో నిలిచిన 
పాండవ సైన్యమును చూచిన దుర్యోధనుడు (ద్రోణాచార్యుల చెంత కేగెను.(2) 

ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి అతడు ఏమి చేసెను సంజయా? 


ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి అతడిట్లనెను - ఓ ఆచార్యా! మీరు మీ 
శిష్యుడగు (ద్రుపద పుత్రునిద్వారా వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ గొప్పదైన 
పాండవసైన్యమును తిలకించండి. (3) 

దుర్యోధనా! పాండవ సైన్యంలో నేను ఎవరెవరిని చూడాలి? 

ఈ సైన్యంలో బలంలో భీమునివంటివారు, యుద్దనైపుణ్యంలో అర్జునుని 
వంటివారగు గొప్ప ధనుర్దారులగు శూరులు, వీరులున్నారు. సాత్యకి, విరాటుడు, 
మహారథి (ద్రుపదుడు, ధృష్టకేతు, చేకితానుడు, పరా(క్రమశాలి కాశిరాజు, 
పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, పరాక్రమవంతుడగు 


16 గీతామాధుర్యము 


ఉత్తమౌజుడు, అభిమన్యుడు, (ద్రౌపదీదేవి యొక్క ఐదుగురు కుమారులు 
(ఉపపాండవులు) కూడా ఉన్నారు. వీరందరునూ మహారథులే సుమా! 

పాండవ సేనలోని వీరుల పేర్లను నీవు తెల్పినావు అయితే మరి నున 
సైన్యంలోగల శూరుల పేర్లను తెలుపలేవా దుర్యోధనా? 

ఓ బ్రాహ్మణోత్తమా! మన సైన్యంలోని గొప్ప పురుషుల పేర్లను కూడా 
తాము ఆలకించండి. తమరు (ద్రోణాచార్యులు) భీష్మ పితామహుడు, కర్ణుడు, 
సం(గ్రామవిజయుడగు కృపాచార్యుడు, అశృత్తామ, వికర్ణుడు, భూరి(శ్రవుడు, 
వీరేగాక ఇంకనూ అనేక విధములైన శస్త్రాస్తములను ధరించినట్టి, యుద్ధకళలో 
ఆరితేరినటువంటి, నా కొరకై తమ [ప్రాణములను త్యజించునట్టి అనేక 
శూరులు, వీరులు ఎందరెందరోనున్నారు. (7-9) 

సంజయా! ఇరుపక్షాలకు చెందిన గొప్ప యోధులను చూపించిన పిదప 
దుర్యోధనుని మనసునకేమి తోచెను? 

ఉభయ పక్షపాతియగు భీష్ముని ద్వారా రక్షింపబడుచున్న మా సైన్యము 
పాండవసేనను జయించుటకు అపర్యాప్తమై - అసమర్హమై యున్నది. 
స్వపక్షపాతి యగు భీమునిద్వారా రక్షింపబడుచున్న ఆ సైన్యము, మన సైన్యము 
మీద విజయం సాధించుటకు పర్యాప్తమై - సమర్హమై యున్నదని అతని 
మనస్సునకు తోచెను. (10) 

ఇలాంటి భావం అతని మనసులో కలిగిన మీదట అతడేమి చేసెను 
సంజయా? 

దుర్యోధనుడు తన శూరవీరులందరినుద్దేశించి - మీరందరునూ తమ 
తమ స్థానములయందు నిలిచియుంటూ నలువైపులనుండి భీష్ముని 

రక్షింపుడని చెప్పెను.” (11) 
తన రక్షణ గురించిన సంగతిని విని భీష్ముడు ఏమి చేసెను సంజయా? 


ద్రోణుడు, భీష్ముడు ఉభయ పక్షపాతులని దుర్యోధనునకు బాగుగా 
తెలియును. కావున వారిని ఒప్పించి తనవైపు తెచ్చుకోవడానికై దుర్యోధనుడు 
ముందుగా (ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళెను. అటులే భీష్ముని ఒప్పించుటకై 
అతని రక్షించుమని వీరులందరితో చెప్పుచున్నాడు. 


మొదటి అధ్యాయము - అర్జున విషాదయోగము 17 


దుర్యోధనుని సంతసింపజేయుటకై భీష్ముడు శంఖము నూదెను. కాని 
దీనిని కౌరవ సైన్యము యుద్దారంభమునకు సూచనగా భావించెను. కనుక 
భీష్ముడు శంఖమును మోగించిన వెంటనే కౌరవసైన్యము తమ తమ 
శంఖములు, భేరులు, మృదంగములు, తప్పెటలు, కొమ్ములు ఒక్కుమ్మడిగా 
మోగించెను. ఆ ధ్వనులతో దిక్కులన్నియు పిక్కటిల్లినవి. (13) 

సంజయా! కౌరవసేన యుద్ద వాద్యములు మోగిన పిమ్మట ఏమి 
జరిగినది? 

కౌరవసేన వాద్యములు (మోగిన వెంటనే పాండవసేన వాద్యములు 
మోగవలసియుండెను. కాని ఆ సైన్యమున కెలాంటి ఆజ్ఞలందలేదు. అప్పుడు 
తెల్లని గుజ్జములను కలిగిన గొప్ప రథమునందు కూర్చొనిన శ్రీకృష్ణభగవానుడు 
పాంచజన్యము అను పేరుగల, అర్జునుడు దేవదత్తమను పేరుగల 
దివ్యశంఖములను పూరించిరి. అటుపిమ్మట భీమసేనుడు పౌండ్రకమను, 
యుధిష్టిరుడు అనంతవిజయమను, నకులుడు సుఘోషమను, సహదేవుడు 
మణిపుష్పకమను పేరుగల శంఖములను పూరించిరి. (14-16) 

ఇంకనూ ఎవరెవరు శంఖములను పూరించిరి సంజయా? 


రాజా! పాండవ సైన్యంలోని ధనుర్దారియగు కాశిరాజు, మహారథి శిఖండి, 
ధృష్టద్యుమ్నుడు, విరాటరాజు, అజేయుడగు సాత్యకి, (ద్రుపదరాజు, (ద్రౌపది 
పుత్రులైదుగురు, సుభద్రాదేవి పుత్రుడగు మహాబాహువు (అభిమన్యుడు) - 
లాంటి మహారథులందరును తమ తమ శంఖములను పూరించిరి. (17-18) 

పాండవ సేనల శంఖధ్వనుల పరిణామమెట్టున్నది సంజయా? 


ఆ భయంకర ధ్వనులు అటు ఆకాశమును, ఇటు భూమిని దద్దరిల్ల 
జేయుచూ, అన్యాయంగా రాజ్యభోగమును హరించుచున్న మీ వైపునగల 
సైనికుల గుండెలను బ్రద్దలొనర్చినవి. (19) 

ఇరువైపుల నుండి శంఖములు పూరింపబడిన పిమ్మట పాండవులేమి 
జేసిరి? 

శంఖములు ఊదిన పిమ్మట యుద్దమారంభమగు తరి (సమయమున) 
మీ వార (కౌరవు)లను గాంచిన కపిధ్వజుడగు అర్జునుడు తన ధనుస్సు నెక్కు 
పెట్టి హృషీకేశునితో ఇట్లనెను - 'ఓ అచ్యుతా! నా రథమును ఇరుసేనల 
నడుమ నిలుపుము.” (20-21) 


18 గీతామాధుర్యము 


అర్జునా! మధ్యలో రథమును నిలుపుటెందులకు? 
యుద్ధము చేయు కోరికతో ఈ రణభూమియందు నిలిచిన వీరులలో 
ఎవరెవరితో పోరు సల్పవలెనో, వారందరిని నేను చూడాలి. ఇంకనూ 
దుర్యోధనునకు ప్రీతిని గూర్చు ఉబలాటముతో యుద్దమునకు విచ్చేసిన వారిని 
కూడా నేను చూడాలికదా! (22-23) 
అర్జునుడిట్లు నుడివిన పిమ్మట భగవానుడేమి చేసెను? 
సంజయుడిట్లు చెప్పెను - ఓ రాజా! అర్జునుడు ఇట్టు చెప్పిన మీదట, 
భీష్మద్రోణులు మరియు ఇతర ముఖ్యమైన రాజులందరి ముందు, ఉభయ 
సైన్యముల మధ్యభాగంలో శ్రీకృష్ణుడు రథమును నిలిపి, “పార్థా! అదుగో! 
ఒకచోట చేరిన కురువంశీయుల నందరిని వీక్షింపుమ'ని చెప్పెను. (24-25) 
భగవానుడిట్లు చెప్పిన పిదప ఏమి జరిగెను? 
అప్పుడచటి ఉభయ సైన్యాలలోని తండ్రులను, తాతలను, గురువులను, 
మామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, ప్రియమైన 
వారిని, బంధువర్గమును జూచిన పృథానందనుడగు అర్జునుడు మిక్కిలి 
వ్యామోహముతో విలపింపసాగెను. 
సంజయా విలపించుచున్న అర్జునుడు ఏమి చెప్పెను? 
అర్జును డిట్లనెను - “ఓ కృష్ణా! యుద్దమునకై ఎదురుగా నిలిచిన మా 
స్వంత కుటుంబీకులందరిని గాంచి నా యంగములన్నియు శిథిలము 
లగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. ఒడలంతయు వణుకుచున్నది, 
గగుర్పాటు కలుగుచున్నది. గాండీవము చేతినుండి జారిపోవుచున్నది. చర్మము 
కాలిపోవుచున్నది. ఈ స్థితిలో నేను వారిముందు నిలువలేక పోవుచున్నాను. 
నా మనస్సు భ్రమించుచున్నది.” (26-30) 
ఇంతేగాక ఇంకేమి గాంచుచుంటివి అర్జునా? 
కేశవా! అపశకునములను కూడా గాంచుచుంటిని. ఈ యుద్దమునందు 
స్వజనులను హతమార్చుట (శ్రేయస్కరముగా కన్పించుటలేదు. (31 
యుద్దము చేయకుండా రాజ్యము లభించుటెట్లు? 
కృష్ణా! నేను విజయం కోరడంలేదు. రాజ్యం కోరడంలేదు. సుఖమునూ 


మొదటి అధ్యాయము - అర్జున విషాదయోగము 19 


కోరడంలేదు. గోవిందా! మాకు విజయంతోగాని, రాజ్యంతోగాని, సుఖంతోగాని, 
చివరకు జీవించికూడా లాభమేమి? 

అయితే నీకు రాజ్యమూ, విజయమూ పట్టనిచో యుద్ధము చేయవలెనను 
తలంపు నీకేల కలిగెను? 

మేము ఎవరికొరకై రాజ్యము, సుఖము, భోగములను అపేక్షించు 
చున్నామో, వారందరు ధన(ప్రాణాదులపై ఆశవదిలి, మరణించుటకై ఇచట 


నిలిచి యున్నారు కదా! (33) 
వారు ఎవరయ్యా? 
గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, 
బావలు ఇంకనూ అనేక బంధువులు గలరు. (34) 


ఒకవేళ వీరంతా కలిసి నిన్నే చంపదలచి ముందుకు వచ్చినచో? 

అయ్యా! వారు నన్ను చంపినాసరే, నాకు త్రిలోకాధిపత్యము లభించినాసరే, 
నేను మాత్రము వారిని వధింపను. అట్టి తరి భూలోక రాజ్యమును గూర్చి 
చెప్పనేల. (35) 

ఓయీ! మిత్రమా! రాజ్యం లభించిన పిదప మహదానందం కలుగుతుంది 
కదా! నీవు దానిని కూడా కోరకుందువా? 

ఓ జనార్దనా! ఈ ధార్తరాష్టులను (వీరు మాకు కూడా కావలసిన వారే) 
వధించుట వలన మాకేమి సంతోషము? ఈ ఆతతాయులను చంపుట వలన 
మరింత పాపమే కలుగుతుంది కదా! (36) 

అయినచో నీవేమి చేయుదువు? 

ఓ మాధవా! మేము ఇంకేదైనా చేయగలము. అయితే మేము మా 
స్వజనులను చంపగోరడము లేదు. మా వారిని వధించి మేము ఎట్టు 
సుఖింపగలము? (37) 

వారు నిన్ను వధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా! ఇక నీవేల 
వెనుకొడుచుంటివి? 

మహాప్రభో! వారిలో లోభత్వం (రాజ్యకాంక్ష) వచ్చి చేరింది. అందుచేత 
వారు వంశనాశనం వలన కలిగే పాపాన్ని, మిత్రద్రోహం వల్ల సంభవించెడు 
పాతకాన్ని (గ్రహించలేకపోతున్నారు. (38) 


20 గీతామాధుర్యము 


వారు (గ్రహించరు, మరి నీవేల గ్రహించుచుంటివి? 

ఓ జనార్దనా! వంశనాశము వల్ల వచ్చే దోషాన్ని బాగా తెలిసిన మనమైనా 
కనీసము ఆ పాపమునుండి విముఖులము కావలెను. ఎందుకంటే ఆ దురాశ 
మనలను ఏమి చేయలేకున్నది కదా! (39) 

కులనాశనం వలన ఎటువంటి దోషం కలుగుతుంది? 

కులనాశనంతో అనాదిసిద్దంగా వస్తున్న కులధర్మాలు (వంశపరంపర) 
అన్నియు నశించిపోవును. (40) 

కులధర్మం నశించిన మీదట ఏమి జరుగును? 

కులధర్మము నశించిపోగా వంశమంతటా అధర్మం అలుముకుంటుంది. 


(40) 
అధర్మం అలుముకున్నచో ఏమగును? 
అధర్మం ్రబలినప్పుడు కుల'స్త్రీలు చెడిపోయెదరు. (41) 
కుల స్త్రీలు చెడిపోయినచో ఏమగును? 
కుల స్త్రీలు చెడిపోయినచో వర్ల సంకర మేర్చడును. (41) 


వర్ల సంకరంవల్ల ఏమగును? 

వర్ల సంకరం వలన కుల ఘాతకులకూ, కులమువారందరికి కలిగేది 
నరకమే. పిండోదక కార్యాలు లేక వారి పితృదేవతలు అధోగతి పాలగుదురు. 
ఇట్టి వర్ల సాంకర్యం కలిగించెడు దోషం వలన కులనాశనం చేసేవారియొక్క 
కులధర్మాలు, జాతిధర్మాలు రెండునూ అడుగంటి పోవును. (42-43) 

కులధర్మాలు, జాతిధర్మాలు అడుగంటినచో ఏమగును? 

ఓ జనార్దనా! కులధర్మాలు, జాతిధర్మాలు నశించిపోయిన వారు శాశ్వత 
నరకవాసులయ్యెదరని మేము వింటున్నాము. (44) 

యుద్ద పరిణామము లిట్టుండునని బాగుగా ముందే తెలిసిన నీవు 
యుద్ధమునకై ఏల సిద్ధపడితివి? 

అయ్యో! అదే మిక్కిలి ఆశ్చర్యంగా, బాధగా వుంది. రాజ్య సుఖము 
లందలి కాంక్షకు లోనైన మేము, బంధువులను జంపుటకుద్యుక్తులమైతిమి 
గదా! (45) 


మొదటి అధ్యాయము - అర్జున విషాదయోగము 21 


ఇక నీ తుది నిర్ణయ మేమిటి? 


నేను అస్త శస్తాలను పారవైచి యుద్దరంగము నుండి నిష్రమించెదను. 
నిరాయుధుడనైన నన్ను దుర్యోధనాదులు చంపిననూ సరే, అదే నాకు 
మేలగును. 


సంజయా! ఇట్టి నిర్ణయమునకు వచ్చిన అర్జునుడు ఆ తర్వాత ఏమి 
చేసెను? 


విల్లమ్ములను విడిచి పెట్టిన అర్జునుడు దుఃఖంతో చెదిరిన మదికలవాడై 
రణరంగంలో రథము వెనుక భాగమున చతికిలబడెను అని సంజయుడు 
చెప్పెను. (47) 
“అర్జున విషాదయోగము” అనెడు 
మొదటి అధ్యాయము ముగిసెను, 


న న 
20 యి శ 


22 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


రెండవ అధ్యాయము - సాంఖ్య యోగము 
సంజయ ఉవాచ 
తం తథా కృపయానిష్టమ్‌ అ(శ్రుపూర్ణాకులేక్షణమ్‌ । 
విషీదంతమిదం వాక్యమ్‌ ఉవాచ మధుసూదనః 11। 
శ్రీభగవాన్‌ ఉవాచ 
కుతస్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్‌ । 
అనార్యజుష్టమస్వర్గ్య్యమ్‌ అకీర్తికరమర్జున । 2 । 
క్రైం మా స్మ గమః పార్థ వైతత్యయ్యుపపద్యతే । 
క్సీద్రం హృదయదౌర్భల్యం త్యక్ష్యోత్తిష్ట పరంతప ।13। 


అర్జున ఉవాచ 
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన । 
ఇషుభిః ప్రతియోత్సామి పూజార్షావరిసూదన । 4 । 


గురూనహత్వా హి మహానుభావాన్‌ 
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే । 
హత్వార్థకామాంస్తు గురూనిహైవ 
భుంజీయ భోగాన్‌ రుధిరప్రదిగ్గాన్‌ 1 5 । 
న చైతద్విద్మః కతరన్నో గరీయో 
యద్వా జయేమ యది వా నో జయేయుః । 
యానేవ హత్వా న జిజీవిషామః 
తే9_వస్థితాః ప్రముఖే ధార్తర్మాప్టాః: | 6 
కార్చణ్యదోషోపహతస్వభావ: 
పృచ్చామి తాం ధర్మసమ్మూఢచేతా: ॥ 
యచ్చేయ:ః న్యాన్నిక్ఫొతం బ్రూహి తన్మే 
శిష్యస్తేల హం శాధి మాం త్వాం ప్ర ప్రపన్నమ్‌ i7i 


రెండవ అధ్యాయము - సాంఖ్యయోగము 


23 


న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్‌ 
యచ్చోకముచ్చోషణమింద్రియాణామ్‌ 
అవాప్య భూమావసపత్నమృద్దం 
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్‌ 


సంజయ ఉవాచ 
ఏవముక్తా హృషీకేశం గుడాకేశః పరంతప 
న యోత్స్య ఇతి గోవిందమ్‌ ఉక్తా తూష్ణీం బభూవ హ 
తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత 
సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః 
శ్రీభగవాన్‌ ఉవాచ 
అశోచ్యానన్వశోచస్ల్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే 
గతాసూనగతాసూంశ్చ  నానుశోచంతి పండితాః 


ప త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః 
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్‌ 
దేహినో౭_స్మిన్‌ యథా దేహే కౌమారం యౌవనం జరా 
తథా _ దేహాంతరప్రాప్తి, ధీరస్తత న ముహ్యతి 
మాత్రాస్పర్భాస్తు కౌంతేయ _ శీతోష్లసుఖదుఃఖదాః 
ఆగమాపాయినో9_నిత్యాః తాంస్తితిక్షస్వ భారత 
యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ 
సమదుఃఖసుఖం ధీరం సో౭మృతత్వాయ కల్పతే 
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః 
ఉభయోరపి దృష్టోల_౦తః త్వనయోస్తత్వదర్శిభిః 
అవినాశి తు తద్విద్ది యేన సర్వమిదం తతమ్‌ 
వినాశమవ్యయస్యాస్య న కళ్ళిత్‌ కర్తుమర్దతి 


IZ 
॥ 
113।| 
॥ 
1141 
॥ 
1151 
| 
1161 


| 
117 1 


24 గీతామాధుర్యము 


అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః | 
అనాళినో£_ ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత | 18! 
య ఏనం వేత్తి హంతారం యళ్చైనం మన్యతే హతమ్‌ । 
ఉభౌతౌనవిజానీతో నాయం హంతి న హన్యతే 119। 
న జాయతే మైయతే వా కదాచిత్‌ 
నాయం భూత్వా భవితా వా న భూయః । 
అజో నిత్యః శాశ్వతోల_ యం పురాణో 
న హన్యతే హన్యమానే శరీరే | 20 | 
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్‌ । 
కథం స పురుషః పార్ట కం ఘాతయతి హంతి కమ్‌ | 21! 
వాసాంసి జీర్ణాని యథా విహాయ 
నవాని గృవ్లోతి నరో౭_పరాణి । 
తథా శరీరాణి విహాయ జీర్ణా- 
న్యన్యాని సంయాతి నవాని దేహీ | 221 
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః । 
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః | 23 
అచ్చేద్యోల_ యమదాహ్యో8_ యమ్‌ అక్షేద్యో£_ శోష్య నీన చో | 


నిత్యః సర్వగతః స్థాణుః అచలో౭ యం సనాతనః । 24। 
అన్యక్తో&_ యమచింత్యో8_యమ్‌ అవికార్యోల_ యముచ్యతే । 
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి । 25 । 


అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్‌ 
తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి 126। 
జాతస్య హీ ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ 
తప్మాదపరిహార్యే£ర్ధే న త్వం శోచితుమర్హసి | 27| 


రెండవ అధ్యాయము - సాంఖ్యయోగము 


25 


అవ్యక్తాదీని భూతాని _వ్యక్తమధ్యాని భారత 
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా 
ఆశ్చర్యవత్సశ్యతి కశ్చిదేనమ్‌ 

ఆశ్చర్యవద్వదతి తథైన చాన్యః 
ఆశ్చర్యవచ్చెనమన్యః శృణోతి 


128॥। 


శ్రుత్వాప్యేనం వేట వ్ల చైవ కశ్చిత్‌ 129॥। 


దేహీ నిత్యమవధ్యోత.యం _ దేహే సర్వస్య భారత 
తస్మాత్‌ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి 
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి 
ధర్మ్య్వాద్ది యుద్దాచ్చేయో౭_న్యత్‌ క్షత్రియస్య న విద్యతే 
యదృచ్చయా చోపపన్నం _ స్వర్గద్వారమపావృతమ్‌ 
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్దమీదృశమ్‌ 
అథ చేత్వ్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి 
తతస్స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్ప్యసి 
అక్షీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే౭_వ్యయామ్‌ 
సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే 
భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః; 
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్‌ 
అవాచ్యవాదాంశ్చ బహూన్‌ వదిష్యంతి తవాహితాః 
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్‌ 
హతో వా ప్రాప్యుసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్‌ 
తస్మాదుత్తిష్ట కౌంతేయ యుడద్దాయ కృతనిశ్చయః 
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ 
తతో యుద్దాయ యుజ్యస్వ నైనం పాపమవాప్య్యసి 


130! 


1311 


132॥। 


133।| 


134; 


135 


136 । 


137 1 


| 
138। 


26 గీతామాధుర్యము 
లా 
ఏషా తే౭.భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు | 
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి | 39। 
నేహాభిక్రమనాశో౭స్తి ప్రత్యవాయో న విద్యతే | 
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌ ।40। 
వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన । 
బహుశాఖా హ్యనంతాశ్ళ బుద్ధయో౭_ వ్యవసాయినామ్‌ 1411 
యామిమాం పుప్పితాం వాచం ప్రవదంత్యవిపళ్చితః | 


వేదవాదరతాః పార్ట _ నాన్యదస్తీతి వాదినః । 42 | 
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫల ప్రదామ్‌ ॥ 
క్రియావిశేషబహులాం _ భోగైశ్వర్యగతిం ప్రతి 143। 
భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసామ్‌ । 


వ్యవసాయాత్మికా _ బుద్దిః సమాధా న విధీయతే | 44! 
తైగుణ్యవిషయా _ వేదా నిస్తెగుణ్యో _ భవార్డున | 
నిర్హంద్వో నిత్యసత్వ్వస్థో _ నిర్యోగక్షేమ ఆత్మవాన్‌ 115! 
యావానర్థ్ధ ఊఉదపానే సర్వతః సంవ్లుతోదకే | 
తావాన్‌ సర్వేషు వేదేషు _ బ్రాహ్మణస్య విజానతః | 46 । 
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన । 
మా కర్మఫలహేతుర్చ్భూ: మాతే సంగో౭_ స్వకర్మణి 1471 
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ । 
సిద్ధ్యసిద్ద్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే (48! 
దూరేణ హ్యవరం కర్మ బుద్దియోగాద్దనంజయ । 
బుద్దా శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవ: | 49! 
బుద్దియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే | 
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్‌ 150! 
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః | 
జన్మబంధవినిర్ముక్తాః: పదం _ గచ్చంత్యనామయమ్‌ 151! 


రెండవ అధ్యాయము - సాంఖ్యయోగము 


క స. 


యదా తే మోహకలిలం బుద్దిర్యతితరిష్యతి 
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ 
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్టాస్యతి 


నిశ్చలా 
సమాధావచలా బుద్ధిః తదా 


యోగమవాప్ప్యసి 
అర్జున ఉవాచ 

తప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య _ కేశవ 

తధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్‌ 
శ్రీభగవాన్‌ ఉవాచ 

ప్రజహాతి యదా కామాన్‌ సర్వాన్‌ పార్థ మనోగతాన్‌ 

ఆత్మన్యేవాత్మనా తుష్టః 

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు 

వీతరాగభయ క్రోధః 


స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే 

విగతస్పృహః 
స్థితధీర్మునిరుచ్యతే 
యః సర్వత్రానభిస్నేహః తత్తత్‌ ప్రాప్య శుభాశుభమ్‌ 
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా  ప్రతిష్టితా 
యదా సంహరతే చాయం కూర్మోత_౦గానీన సర్వశః 
ఇంద్రియాణీంద్రియార్థేభ్య: తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా 
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః 
రసవర్ణం రసోఇప్యస్య పరం దృష్ట్వా నివర్తతే 
యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః 
ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః 
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః 
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా _ప్రతిష్టితా 
ధ్యాయతో విషయాన్‌ పుంసః సంగస్తేషాపజాయతే 
సంగాత్‌ సంజాయతే కామః కామాత్‌ క్రోధోల_ భిజాయతే 


28 గీతామాధుర్యము 


క్రోధాదృవతి సమ్మోహః  సమ్మోహాత్‌ సృృతివిభ్రమః | 
సృృతిభ్రంశాద్చుద్దినాశో _ బుద్ధినాశాత్‌ ప్రణశ్యతి | 63। 


రాగద్వేషవియుక్తెస్తు విషయానింద్రియైశ్చరన్‌ | 
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి | 64 | 
ప్రసాదే సర్వదుఃఖానాం _ హానిరస్యోపజాయతే । 
ప్రసన్నచేతసో హ్యోశు బుద్ధిః పర్యవతిష్టతే | 65 | 


నాస్తి బుద్దిరయుక్తస్య న చాయుక్తస్య భావనా । 
న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్‌ |66। 
ఇంద్రియాణాం హి చరతాం యన్మనో౭_ను విధీయతే 
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి 167।1 
తస్మాద్యస్య మహాబాహో! _నిగృహీతాని సర్వశః 
ఇంద్రియాణీంద్రియార్జేభ్య: తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా 168 । 
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ | 
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః 169 । 
ఆపూర్యమాణమచల ప్రతిష్ట్థం 

సముద్రమాపః ప్రవిశంతి యద్వత్‌ 
తద్వత్‌ కామా యం ప్రవిశంతి సర్వే 

స శాంతిమాప్పోతి న కామకామీ 170! 
విహాయ కామాన్‌ యః సర్వాన్‌ పుమాంశ్చరతి నిఃస్పృహః 
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి 1.౯1 1 
ఏషా బ్రాహ్మీ స్టితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి 
స్థిత్వాస్యామంతకాలే౭_పి బ్రహ్మనిర్వాణమృచ్చతి | 72 


ఓం తత్సదితి శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్రే 
శ్రీకృష్ణార్ణునసంవాదే సాంఖ్యయోగోనామ ద్వితీయో౭_ధ్యాయ: ॥ 2 ॥ 


DY అ స 
ళం ళ్ళ D0 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


రెండవ అధ్యాయము - సాంఖ్యయోగము 


సంజయా! రథములో కూర్చొనిన అర్జునుని పరిస్థితి ఎలావుంది? 


సంజయుడిట్టు పలికెను - ఓ మహారాజా! మిక్కిలి ఉత్సాహంతో 
కదనమున కేతెంచిన అర్జునునిలో పిరికితనం (ప్రవేశించుటవలన కారుణ్యంతో 
కూడుకొని కన్నీరు కార్చుచు మిగుల వ్యాకులమైన దృష్టిని కలిగియున్న 
అర్జునుడు అసమర్గుడుగా కన్పట్టుచుండెను. ఇట్టి అర్జునునితో మధుసూదనుడు 
ఇట్టు పలికెను. - ఓ అర్జునా! ఇట్టి రణరంగమునందు నీవంటి వీర పురుషునకు 
పిరికితనము ఎక్కడనుండి దాపురించినది. ఈ పిరికితనము (శ్రేష్టులగువారికి 
తగినది కాదు. ఇది స్వర్గమునకు చేర్చునదికాదు. కీర్తిని పెంచునదికాదు. 
కావున నీవు నపుంసకత్వమును పొందకుము. ఇది నీ వంటివానికి తగినది 
కాదు. అందుచే తుచ్చమైన హృదయ దౌర్చల్యమును విడిచిపెట్టి యుద్దము 
చేయుటకు లెమ్ము. 


అందుకు అర్జునుడిట్టు పలికెను - ఓ మధుసూదనా! నేను చావడానికి 
భయపడటంలేదు కాని, చంపడానికి మాత్రమే జంకుతున్నాను. యుద్దరంగము 


నందు పూజ్యులైన భీష్మద్రోణులను ఎదిరించి బాణములను సంధించి నేనెట్టు 
పోరాడగలను? (2/1-4) 


ఓహో! బావా! అర్జునా! కర్తవ్యము నాచరించుటయందు 
వెనకముందులాడుట యెందులకు? 


ఓ (ప్రభూ! గురుజనులను చంపుటకంటె, ఈ మర్త్యలోకమునందు 
భిక్షమెత్తుకొని జీవించుట మేలని నేను తలంచెదను. ఒకవేళ తాము చెప్పినట్లుగా 
నేను యుద్ధమొనర్చినా కూడా గురుజనులందరిని చంపి, మిక్కిలి ధనాశ 
గలిగినవారి రక్తము చేత తడిసిన భోగములనే అనుభవింపవలసి వచ్చును. 
దానితో నాకు మోక్షము బొత్తిగా లభింపదు కదా! 


30 గీతామాధుర్యము 


అయినచో నీవు ఏది మేలని తలంచెదవు? 


ఓ కృష్ణా! యుద్దము చేయుట మంచిదా లేక చేయకుండుట మంచిదా! 
అంతేగాదు యుద్దంలో మేము జయించెదమా! లేక వారు జయించెదరా? 
అని మేము ఏదీ తెలియలేకున్నాము. ఓ (ప్రభూ! అన్నింటికంటే ఒక గొప్ప 
సంగతి ఏమన, మేము వారిని చంపి బ్రతుకవలెనని కూడా తలంచుట లేదు. 
మరి వారిని చంపుట ఎట్టు? (2/6) 

నీవు ఇట్టి నిర్ణయమునే ఎరుగనపుడు, దానిని నీపైన ఎందుకు 
రుద్దుకొనుచున్నావు? 

ఓ (ప్రభూ! పిరికితనమనెడు దోషంవలన నా క్షాత్రస్వభావము మరుగున 
పడిపోయినది. ధర్మమును నిర్ణయించుటలో నా బుద్ది కుంఠితమైనది. కావున 
నాకు ఏది మేలైనదో, నీవే నా కొరకు తెలియజెప్పుము. నేను నీ శిష్యుడను, నీ 
శరణు జొచ్చితిని. నాకుపదేశింపుము. 

కాని ఓ కృష్ణా! తాము ముందుగా చెప్పినట్లు యుద్దం చేయుమని 
మాత్రం చెప్పవద్దు. ఏలయన, ధన, ధాన్యరాసులతో నిండియున్న 
నిష్కంటకమగు రాజ్యమును పొందుటచేతనేగాని, అథవా దేవతలపై 
ఆధిపత్యము గల ఇంద్రపదవిని పొందుటచేగాని, నా ఇంద్రియములను 
శుష్కింపజేయుచున్న ఈ దుఃఖము తొలగిపోతుందని నేను భావించడంలేదు. 

(7-8) 


తర్వాత ఇంకేమి జరిగినది సంజయా? 


సంజయుడు ధృతరాష్త్రునితో చెబుతున్నాడు - ఓ రాజా! నిద్రను 
జయించిన అర్జునుడు అంతర్యామి యగు శ్రీకృష్ణభగవానునితో - “నేను 
యుద్దము చేయను” అని స్పష్టంగా తెలిపి మౌనము వహించెను. (2/9) 


అర్జునుడు మౌనం వహించిన మీదట ఏమి జరిగెను? 


అంతర్యామి యగు శ్రీకృష్ణభగవానుడు రెండు సేనల మధ్య భాగంలో 
విషణ్గ హృదయుడై కలత చెందివున్న అర్జునునితో చిరునవ్వు నవ్వుతూ ఇట్లు 
చెబుతున్నాడు - అర్జునా! నీవు దుఃఖింపకూడని వారి గురించి 


రెండవ అధ్యాయము - సాంఖ్యయోగము 31 


దుఃఖించుచున్నావు. పండితునివలె గొప్పగొప్ప మాటలను వల్లిస్తున్నావు. కాని 
పండితులైన వారు మరణించిన వారి గురించిగాని, మరణింపనివారి గురించి 
గాని దుఃఖింపరు. (2/10,11) 


వారు ఎందులకు దుఃఖింపరు? 


నేను, నీవు, ఈ రాజులందరూ ఇంతకుముందు లేరనుమాట లేదు. 
ఇకముందు భవిష్యత్తులో మనమంతా ఉండబోము అనుమాట కూడా లేదు 
అనగా - మనమందరము ఇంతకు పూర్వము కూడా ఉంటిమి, ఇక 
ముందుకూడా ఉండగలము. (2/12) 
ప్రభూ! ఈ సంగతిని నేనెట్లు ఎరుగుదును? 


నాయనా! జీవాత్మ ధరించిన ఈ శరీరమునకు కౌమార, యౌవన, 
వృద్దాప్య దశలు కలిగినట్లు జీవాత్మకు ఇతర శరీరములు ప్రాప్తించును. అయితే 
ఈ విషయంలో పండితులైనవారు (జ్ఞానులు) మోహితులు కారు. 


ఓ కృష్ణా! కౌమారాది యవస్థలు (దశలు) శరీరమునకు కలుగుచున్న 
వనుట బాగానే వుంది. అయితే అనుకూల ప్రతికూలములు, సుఖ, దుఃఖ 
దాయకములగు పదార్థములు ముందుకు వచ్చినపుడు, ఏమి చేయవలెను? 


ఓ కుంతీపుత్రా! ఇంద్రియ విషయములు (జడ పదార్థములు), 
అన్నియునూ అనుకూల (ప్రతికూలముల ద్వారా సుఖదుఃఖములను కల్పించు 
నవేగాక అవి అనిత్యములు, వచ్చి - పోవునవే. అందువలన నీవు వాటిని 
సహింపుము అనగా వానియందు నిర్వికారుడవై ఉండుము. (2/14) 

వాటిని సహించుటనలన, వాని ఎడల నిర్వికారముగా నుండుటచే ఏమి 
కలుగును? 

సుఖ - దుఃఖములందు సమము (నిర్వికారము)గా నుండునట్టి ధీర 
పురుషుని ఇం(ద్రియ విషయములు (జడపదార్థములు) బాధింపజాలవు. 
అప్పుడు అతడు అమరత్వమునకు (పరమాత్మ ప్రాప్తికి) అర్హుడు అగును. 

(2/15) 


32 గీతామాధుర్యము 


అతడు అనురత్వమున కర్పుడుగా నెందుకగును? 

అసత్తున (జడ పదార్థముల)కు సత్తా లేనేలేదు. సత్‌ (చేతన తత్త్యము) 
యొక్క సత్తాకు ఎప్పుడైనను ఎట్టి కొరత ఏర్పడబోదు. రెండింటి తత్త్యమును, 
తత్యదర్శనులైన వారలే తెలియుదురు. అందువలన, వారు అమరులయ్యెదరు. 

(2/16) 

సత్‌ - (అవినాశి) అనగా నేమిటి? 

దేనిచేత ఈ (ప్రపంచమంతా వ్యాపించియున్నదో, దానిని నీవు అవినాశిగా 
తెలియుము. ఇట్టి అవినాశి, అప్రమేయమగు తత్త్వమును నాశనమొనర్చుటలో 
ఎవరుకూడా సమర్థులు కాజాలరు. (2/17) 

అసత్తు - (వినాశ) యనగా నేమిటి ప్రభూ? 

అర్జునా! నిత్యమైనట్టి, అప్రమేయమగు అవినాళి (జీవాత్మ) యొక్క 
యీ దేహములన్నియూ అంతమును గలిగినవి. అవి నశ్చరములు. అందుచేత 
నీవు యుద్దరూపమగు కర్తవ్య కర్మను ఆచరించుము. (2/18) 

యుద్దంలో మాత్రం చావడం, చంపడమే వుంటుంది కదా? 

ఎవరు ఈ దేహిని చంపేవాడిగా తెలియుదురో, ఎవరు ఈ దేహిని 
శరీరములవలె మరణించునదిగా భావించెదరో, వారు ఈ రెండింటిని సరిగా 
గుర్తించిన వారు కాదు. ఎందుకనగా - ఇది అనగా దేహి (జీవాత్మ) ఎవరినీ 
చంపేదికాదు, స్వయంగా చచ్చేదికాదు. 

ప్రభూ! అది ఎందుకు మరణించదు? 

అది ఎప్పుడూ పుట్టేది కాదు. గిట్టేది కాదు. ఇది జన్మించి ఉండేదికాదు. 
నిత్యము, నిరంతరము ఉండేది. శాశ్వతము, పురాతనము అనాదియైనది. 
శరీరము నశించిన మీదట కూడా ఇది నశించునది కాదు. (2/20) 

ఇట్లు తెలియుటచే ఏమగును? 

పార్థా! ఈ శరీరములను ధరించిన జీవాత్మ అజమని (పుట్టుకలేనిది), 
అవినాశి యని తెలిసినవాడు, ఎవరిని ఎట్టు చంపించగలడు? ఎట్టు 
చంపగలడు? (2/21 


రెండవ అధ్యాయము - సాంఖ్యయోగము 38 


అయినచో మనుజుడు జన్మించినట్లుగా, మరణించినట్లుగా గోచరించును 
గదా? 


మనుష్యుడు పురాతనమైన వస్త్రములను విడిచి నూతన వస్త్రములను 
ధరించినట్టుగా, జీవాత్మ, పురాతన జీర్ణమైన శరీరములను విడిచి, నూతన 
శరీరములను పొందును. 


క్రొత్త - క్రొత్త శరీరములు ధరించినప్పుడు, అతనిలో ఏదో ఒక మార్పు 
రావచ్చును గదా? 

లేదు! ఇందులో ఎలాంటి వ్యత్యాసము రానే రాదు, ఎందుకనగా ఆతను 
ఆయుధము కోయజాలదు. అగ్ని కాల్చలేదు. నీరు తడుపలేదు. వాయువు 
ఎండింపజాలదు. 


ఇది శస్రాదులచేత కోయుట, మండుట, ఎండుట, తడుపుట ఎందుకు 
చేయబడదు? 

ఈ జీవాత్మ ఛేదింపబడదు, కాల్చబడదు, తడుపబడదు. ఎండింప 
బడదు ఏలయన - ఇది నిత్యమైనది. ఎల్లప్పుడు ఉండునది, సర్వత్రా 
పరిపూర్ణమైన, స్థిర స్వభావము గలిగి, అచలమై, అనాదియై యున్నది. ఇది 
(ఆత్మ) ఇం[దద్రియాదుల యొక్క విషయము కానిది. అంతఃకరణ 
విషయముకూడా కానిది. ఇందులో ఎలాంటి వికారము సంభవింపదు. 
అందుచేత ఈ ఆత్మను గురించి ఇట్లు తెలుసుకొని, నీవు శోకింపవలదు. 

(2/24-25) 

ఈ జీవాత్మను నిర్వికారమని అంగీకరించిన మీదట దుఃఖము 
కలుగకుండును, కాని వికారియని విశ్వసించినపుడు శోకము కలుగగలదు 
కదా? 

ఓ అర్జునా! ఒకవేళ నీవు ఈ శరీరిని (జీవాత్మను) నిత్యము పుట్టుచుం 
డెడిది, నిత్యము గిట్టు చుండెడిదని భావించినప్పటికి కూడా నీకు శోకము 
కలుగనేరదు. ఎందుకనగా - నియమానుసారంగా జన్మించిన ప్రతిదానికి, 
తప్పక మృత్యువు కలుగును. అటులే మరణించిన వానికి జన్మ కలుగుట 
నిశ్చయము. కనుక ఈ శరీరములను గూర్చి శోకము ఎట్టు కలుగును? 

(2/26-27) 


1028 Geeta Madhuryam (Telugu)_Section_2_Front 


34 గీతామాధుర్యము 


శరీరములను గురించి దుఃఖమెందుకు కలుగదు ప్రభూ? 


ప్రాణులు పుట్టుటకు ముందుగా అ(ప్రత్యక్షమై - అగోచరమై యుండెను. 
మధ్యలో ప్రకటితమై గోచరించును. తిరిగి మరల చివరకు అగోచరమైపోవును. 
కావున ఇందులో శోకించదగిన మాటేమున్నది? (2/28) 


అయినచో శోకమేల కలుగును? 
తెలియక పోవుటచేత (అజ్ఞానం వలన) 


తెలియుటెట్లు? 

తెలియుట అనగా అనుభవించుట. ఇం(ద్రియములు, మనస్సు, బుద్ది 
దానిని ఎప్పుడూ చూడలేవు. అందువలన దానిని చూచుట, చెప్పుట, వినుటను 
గూర్చి అన్నీ ఆశ్చర్యంవలె నుండును. అందుచేత దానిని వినుట ద్వారా ఎవరూ 
తెలుసుకొనలేరు అనగా దాని అనుభవము స్వయంగానే కలుగును. (2/29) 


అయితే అది ఎట్టున్నది? 

అందరి దేహములో నుండునట్టి దేహి (ఆత్మ) నిత్యము అవధ్యమైనది. 
అనగా అది ఎల్లప్పుడు చంపబడదు. అవినాశియైనది. ఇట్లు తెలిసిన మీదట 
ఎవరికి కూడా ఎప్పుడూ శోకము కలుగనేరదు. (2/30) 

శోకమును దూరమొనర్చుటకై తమరు అనేక మాటలు తెలిపినారు. 
అయితే నాకు ఏ పావమును గూర్చి భయము కలుగుచున్నదో, అది 
దూరమగుటెట్లు? 

స్వధర్మ రూపమగు కర్తవ్యమును గాంచి నీవు భయభీతుడవు కావలదు. 
ఎందుకనగా, క్షత్రియునకు క్షాత్ర ధర్మముకంటే మించిన శ్రేయోదాయకమైన 
ఇతర సాధనములు వేరేలేవు. (2/31) 

అయితే ఏమి క్షత్రియుడు యుద్దమే చేయుచుండవలెనా? 


లేదు కుంతీవుత్రా! తనకు తానుగా లభించిన యుద్దము, 
యాదృచ్చికంగా ముందుకు వచ్చిన యుద్దము క్షత్రియునకు స్వర్గము చేరుటకై 


1028 Geeta Madhuryam (Telugu)_Section_2_Back 


రెండవ అధ్యాయము - సాంఖ్యయోగము 35 
TT TTD En 
తెరువబడిన ద్వారము వంటిది. ఇలాంటి యుద్దము లభించిన క్షత్రియులే 
నిజమైన అదృష్టవంతులు.” (2/32) 


ఇట్లు సహజంగా లభించిన యుద్ధమును నేను చేయకున్నచో? 


ఒకవేళ నీవు ఈ ధర్మమయమగు యుద్ధమును చేయకుండినచో, నీ 


క్షొత్రధర్మము, కీర్తి నశించిపోవును. అంతేగాక నీకు కర్తవ్య నిర్వహణ చేయలేని 
పాపము అంటును. (2/33) 


అపకీర్తి వలన ఏమగును? 


బావా! నీవు యుద్దమును చేయకుండినచో, లోకులందరూ చాలా 
రోజులవరకు నీ అపకీర్తిని గురించి చెప్పుకొందురు. అంతేగాక గౌరవనీయుడు, 
పూజనీయుడునగు పురుషునకు అపకీర్తి, మరణముకంటె*"* మిగుల 
దుఃఖదాయకమగును. ఇంకనూ చూడుము! ఏ మహారథుల దృష్టిలో నీవు 
గొప్పవాడిగా భావింపబడితివో, వారి దృష్టిలో చులకన యగుదువు. మృత్యువు 
నకు వెరచి యుద్దమునుండి పలాయనము చిత్తగించినాడని ఆ మహారథు 
లెల్లరు నిన్ను గురించి భావించెదరు. (2/34,35) 


అయితే ఏమగును ప్రభూ? 


ఏమగునా! అంతా భయంకరమే అగును. నీ శత్రువులకు వైరభావమును 
వెలిబుచ్చే అవకాశమేర్చడును. వారలు నీ సామర్థ్యాన్ని, నీ పౌరుషాన్ని గూర్చి 


న్‌ 
ప భోగములు లభించడం సుఖముకాదు. పైగా అది గొప్ప దుఃఖానికి 
మూలకారణము. (5/22) దుఃఖరహితమైనదే అచ్చమైన సుఖము. స్వధర్మ 
రూపమగు కర్తవ్యకర్మ నాచరించగలిగే అవకాశము లభించడమే 
దుఃఖరహితమగు సుఖము. కర్తవ్యమును ఆచరించగలుగు అవకాశము 
లభించుటయే అదృష్టము. 


* న్చరతించినంత మాత్రమున అపకీర్తి కలుగదు. ఎందుకంటే మరణించడం 
(ప్రతివానికి సహజం. అపకీర్తి మాత్రం కర్తవ్య మృతి కలిగినపుడే కలుగును. 


36 గీతామాధుర్యము 


నిందిస్తూ నిన్ను అనరాని (తిరస్కారమైన) మాటలు అనెదరు. ఇంతకంటే 
గొప్పదైన దుఃఖమేముండును? (2/36) 
ఒకవేళ నేను యుద్దము చేసినచో? 
యుద్ధం చేస్తూ ఒకవేళ నీవు మరణించినచో, నీకు స్వర్గం లభించును. 
లేదా యుద్దంలో విజయం సాధించినచో నీకు రాజ్యమే లభించును. కావున 
నీవ యుద్దమునకై నిశ్చయముగ సంసిద్దుడవు గమ్ము. (2/37) 
కాని ఓ ప్రభూ! నే నొకవేళ వీరిని చంపుటకై సిద్దపడినచో నాకు పాపమైతే 
కలుగును కదా? 
లేదు! నీవు జయాపజయములందు, లాభనష్టములందు, సుఖ-దు:ఖము 
లందు సమంగా వుంటూ యుద్దము చేయుము. అప్పుడు నీకెలాంటి పాపము 
కలుగదు. (2/38) 
ప్రభూ! అయితే యుద్దమునెట్లు చేయవలెను? 
సమత్వబుద్ధిని కలిగి యుద్దము చేయవలెను. 
(5 > 
భగవాన్‌! ఆ సమబుద్దిని కలిగియుండుట ఎట్లు? 
అర్జునా! సమబుద్దిని గూర్చిన సంగతి నేను ముందే సాంఖ్య సిద్దాంతంలో 
చెప్పియున్నాను. దానిని గూర్చి యోగవిషయము ద్వారా ఇప్పుడు వినుము. 
అట్టి సమబుద్దిని కలిగియున్నచో, నీవు కర్మ బంధనములనుండి విముక్తుడవై 
పోయెదవు. (2/39) 
ఈ సమబుద్ది యొక్క మహిమ ఇంకా ఏమైన యున్నదా? 


ఇట్టి సమబుద్ది ద్వారా చేసిన కర్మ యొక్క (ప్రారంభ క్రమము నశింపదు. 
అనగా ప్రారంభించినది నిష్టలమగుటయనునది లేదు. దీనికి బీజనాళ 
ముండదు. దీని ఆచరణ ద్వారా వ్యతిరేక ఫలము కలుగదు. ఏ కొద్ది మాత్రము 
ఆచరించగలిగినా సరే! అది గొప్ప భయము నుండి రక్షించి తీరును.(2/40) 


రెండవ అధ్యాయము - సాంఖ్యయోగము 37 


నీవు ఇంత గొప్ప మహిమను తెలిపిన ఆ సమబుద్దిని పొందగలిగే 
ఉపాయమేమిటి కృష్ణా? 


అర్జునా! సమబుద్ధిని పొందగలిగే విషయంలో వ్యవసాయాత్మికమైన 
(నిశ్చయాత్మికమైన) బుద్ది ఒకటే వుంటుంది. అవ్యవసాయములగు అనగా 
పరమాత్మ ప్రాప్తిని గూర్చిన నిశ్చయములేని, స్థిరబుద్దిలేని, సకామములగు 
పురుషుల బుద్దులు అనంతములేగాక బహుశాఖలను కలిగియుండును. 
(2/41) 


అవ్యవసాయులగు పురుషుల బుద్దులు అనంతములుగా ఎందు 
కుండును? 


కోర్కెలతో తన్మయులైనవారు, స్వర్గమునే శ్రేష్టమని భావించెడివారు, 
వేదములలో చెప్పబడిన సకామకర్మలయందే ప్రీతి కలిగినవారు, ఇలాంటి 
అవగాహన కొరవడిన పురుషులు ఇటువంటి వాక్కులను చెప్పుచుండెదరు. 
ఇవన్నియునూ జన్మరూప కర్మఫలములను ్రసాదించునవిగా మరియు 
భోగములను, ఐశ్వర్యములను పొందుటకొరకై అనేక క్రియా కలాపములను 
వర్లించునవిగా నుండును. (2/42,43) 


పరమాత్మను పొందుటలో గల ముఖ్యమైన ఇబ్బంది ఏమిటి? 


భోగముల, ఐశ్వర్యముల సం(గ్రహములో ఆసక్తి యుండుటచేతనే వారికి 
పరమాత్మయందు ఒకే ఒక నిశ్చయాత్మకమైన బుద్ది ఉండదు. _ (2/44 


నేనేమి చేయవలెను? 


మూడు గుణముల కార్యము (ప్రపంచము)ను వర్షించు వేదములను 
అనగా - వేదములలో చెప్పబడిన సకామ కర్మలనుండి నీవు వైదొలగాలి. నీవు 
ద్వంద్వరహితుడవు కమ్ము. శాశ్వత తత్త్యంలో స్థితుడవుగమ్ము. అ ప్రాప్తము 
యొక్క ప్రాప్తికి, ప్రాప్తించినదాని రక్షణకై నీవు చింతించవద్దు అనగా - 
యోగక్షేమములను గూర్చి నీవు చింతించవలదు. కేవలము పరమాత్మ 
పరాయణుడవు కమ్ము. అనగా పరమాత్మ ప్రాప్తినే లక్యమునందు నిలుపుము. 
(2/45) 


38 గీతామాధుర్యము 


ఎవరైనా పరమాత్మ పరాయణులగుచో ఏమగును? 

చాలా గొప్ప జలాశయము లభించిన మీదట చిన్న నీటిగుంట యొక్క 
గొప్పతనము తగ్గినట్టుగా, దాని అవసరమే ఉండనట్టుగా, వేదముల, శాస్త్రముల 
తాత్పర్యము తెలిసిన తత్త్యజ్ఞాడగు జీవన్ముక్తుడగు మహాపురుషుని దృష్టిలో, 
ఎలాంటి భోగైశ్చర్యముల మహత్యము ఉండనే ఉండదు. (2/46) 

ఇటువంటి స్థితిని పొందుటకు మరింకేదైనా విధానము కలదా? 

జాను, ఉన్నది. అదే కర్మయోగము. స్వకర్తవ్యమునాచరించుచు ఫలమును 
కోరకుండవలెను. మరియు కర్మనాచరించు సాధనములయందు గూడా ఆసక్తి 
నుంచకుండుటయే దాని ముఖ్య విధానము. 

అట్లయిన నేను కర్మ చేయుటెందుకు? 

కర్మ నాచరించకుండుటను గూర్చి ఎప్పుడూ ఆలోచించకూడదు. కర్మను 
చేసియేతీరవలెను. కాని దానిఫలములపై ఆసక్తి అధికారము చూపకూడదు. 
అట్టు చేయుటవలన ఆకర్మల ఫలితములకు నీవు కారణభూతుడవు కావు. 

(2/47) 

అయితే కర్మనాచరించుటెట్లు? 

సిద్ధి-అసిద్ది యందు సమముగ నుండుటయే యోగమనబడును. కావున 
నీవు ఫలమును, ఆసక్తిని త్యజించి యోగము (సమభావము) నందు స్థితుడవై 
కర్మనాచరించుము. (2/48) 

ఒకవేళ యోగము (సమత్వము) నందు నిలచి కర్మ నాచరించనిచో? 

సమత్వములేని సకామ కర్మ మిక్కిలి నికృష్టమైనది. కావున సమబుద్ధిని 
ఆ(శ్రయించుము. ఎందుకనగా - ఫలమును కోరువాడు కృపణుడు అనగా 
ఫలమునకు బానిస యగును. (2/49) 

ఫలమును కోరువాడు కృపణుడైనచో శ్రేష్టుడెవరు? 

సమబుద్ధి గలిగిన వ్యక్తి ఈ జీవిత కాలంలోనే పాప - పుణ్య 
రహితుడైపోవును. కర్మలలో గల సమత్వమే కౌశలమనబడును. కావున నీవు 
సమత్వమునందే నిలచి యుండుము. (2/50) 


రెండవ అధ్యాయము - సాంఖ్యయోగము 39 


సమబుద్ది పరిణామమేమి? 


సమబుద్ధి యుక్తుడైన బుద్దిమంతుడగు వ్యక్తి కర్మజన్యఫలమును 
త్యజించి, జన్మరూపబంధనరహితుడై అనామయ (నిర్వికార) పదమును 
పొందుచున్నాడు. (2/51) 

కర్మజన్య ఫలమును త్యజించునట్టుగా నేను ఎప్పుడెరుగుదును? 

స్త్‌ బుద్ది మోహమనెడు ఊబినుండి బయట పడినప్పుడు నీవు వినినట్టి, 
వినబోవునట్టి భోగముల యెడల వైరాగ్యమేర్చడును. (2/52) 

వైరాగ్యము కలిగిన పిమ్మట సమత్వము ఎప్పుడు లభించును? 

శాస్త్ర ప్రతిపాదితమైన వివిధ సిద్దాంతములతో నీ బుద్ది చంచలమైనది. 
అట్టి బుద్ది సంసారము నుండి సంపూర్తిగా విముఖమై పరమాత్మయందు 
స్టిరమగు నప్పుడు నీకు సాధ్యరూప సమతాయోగము లభింపగలదు. 


(2/53) 
కృష్ణా! స్థిత ప్రజ్ఞాని లక్షణములేవి? అతడు ఎట్లు మాట్లాడును? అతడెట్లు 
కూర్చొనును? అతడెట్టు నడచును? అని అర్జునుడు అడిగెను. (2/54) 
భగవానుడిట్టు చెప్పెను - అర్జునా! తన మనస్సులో నుండెడు 
కోరికలనన్నింటిని ఎప్పుడు త్యాగము జేయునో, తనకు తానే, తనలో తానే 
సంతుష్టాంతరంగుడై ఎప్పుడుండునో, అప్పుడాతడు స్థిత ప్రజ్ఞుడని (స్టిరబుద్ధి 
గలవాడని) పిలువబడును. (2/55) 
అతడెట్లు మాటలాడును? 
అతడు మనమునందు (ప్రతికూల పరిస్థితి కలిగినపుడు ఉద్వేగము 
నొందడు. అనుకూల పరిస్థితి యొక్క స్పృహ ఉండనే వుండదు - ఇట్లు 
రాగము, భయము, (క్రోధములచే రహితుడైన ముని స్థితప్రజ్ఞుడని 
పిలువబడును. అన్ని ప్రదేశములందు ఆసక్తిరహితుడగు క పరు 
శుభాశుభములు కలిగినపుడు ఆనందించకుండా మరియు ద్వేషించకుండా 
నుండును. కావున అతని బుద్ది స్థిరమైపోవును. అనగా 'నేను పరమాత్మను 


40 గీతామాధుర్యము 


పొందవలసి యున్నది' - అని తాను ముందుగా నిశ్చయించుకొనిన ప్రకారంగా 
అతడు దాని సిద్ధిని (పరమాత్మను) బడయగలడు. (2/56-57) 
ప్రభూ! అతడెట్ల్టు కూర్చొనును? 

తాబేలు తన అంగములను కుంచించుకొని ఎట్టు కూర్చొనగలదో, అటులే 
ఆ పురుషుడు సకల ఇంద్రియములను, మనస్సును విషయముల నుండి 
ఎప్పుడు మరలించుకొనునో, తొలగజేసుకొనునో, అట్టి తరి అతని బుద్ది 
స్థిరమైపోవును. (2/58) 

ఇంద్రియములను మరలించుకొనుటకు నిజమైన గుర్తింపు ఏమిటి? 

ఆహారము తీసికొనని వానికి విషయ నివృత్తి కలుగుతుందేమోకాని, 
రసబుద్ది (రుచి, ఆస్వాదనము) నివృత్తి కానేరదు, కాని పరమాత్మ యొక్క 
ప్రాప్తివలన స్థితప్రజ్ఞుని రసబుద్ధి కూడా నివృత్తమై (తాలగి)పోవును. (2/59) 
రసబుద్ది ఉండుటవలన గలుగు హాని ఏమి? 

ఓ కుంతీ నందనా! రసబుద్ది యుండుటవలన సాధన పరాయణుడు, 
వివేకవంతుడునగు పురుషుని ఇంద్రియములు ఆతని మనస్సును 
బలవంతంగా హరించి వేయును. (2/60) 

రసబుద్దిని దూరమొనర్చుటకై ఏమి చేయాలి ప్రభూ! 

సకలేంద్రియములను సంయమన _ మొనర్చి, నా పరాయణుడవై 
కూర్చొనుము. అనగా - నా నమ్మకంతో నిశ్చింతగా నుండుము. ఈ విధంగా 
ఎవని ఇంద్రియములు వశమగునో, వాని బుద్ది ప్రతిస్టితమగును. (2/61) 
నీ పరాయణుడు కానిచో ఏమగును? 

నా పరాయణత లేనిచో, విషయ చింతనమే కలుగును. 

విషయ చింతన వలన ఏమగును? 

మానవుడు ఏ విషయములను చింతించునో, అతనికి అట్టి విషయము 
లందే ఆసక్తి ఏర్పడును. 


రెండవ అధ్యాయము - సాంఖ్యయోగము 41 


ఆసక్తి కలుగుటవలన ఏమగును? 
ఆసక్తి వలన విషయములను పొందుటకై కోరిక జనించును. 
కోరిక వలన ఏమగును? 


పదార్థములను పొందు కోరిక పూర్తిగావడంలో ఆటంకమేర్పడినచో 
క్రోధము కలుగును. (2/62) 


క్రోధము వలన ఏమగును? 


(క్రోధము వలన సమ్మోహ (అవివేక) మేర్చడును. మూఢత్వము 
వ్యాపించును. 


మూఢత్వము వ్యాపించుటచే ఏమగును? 

ముందుగా చింతించిన సృృతి నష్టమైపోవును. అనగా ముందుగా జేసిన 
విచారము (ఆలోచన) మరుపునకు వచ్చును. 

స్మృతి నష్టమైన పిమ్మట ఏమగును? 

బుద్ది (క్రొత్తగా ఆలోచించు శక్తి నశించును. అనగా ఇప్పుడు నేను 
ఏమి చేయవలెను. ఏమి చేయకూడదు - అను వివేకము అంతరించును. 

బుద్ది నశించిన మీదట ఏమగును? 

వానికి పతనము కలుగును. అతడు పతనమైపోవును. (2/63) 

వశీభూతమైన అంతఃకరణముగల పురుషుడు రాగద్వేషరహితుడై, తన 
వశీభూతమగు ఇం(ద్రియములద్వారా విషయ సేవనము జేస్తూ కూడా 
ఆధ్యాత్మిక ప్రసన్నతను పొందును. ఈ విధంగా ప్రసన్నచిత్తుడైన పురుషుని 
సంపూర్ణ దుఃఖములు సమసిపోవును. అప్పుడాతని బుద్ది అతి త్వరగా 
పరమాత్మయందు నిలచిపోవును. (2/64-65) 

ఎవని బుద్ది స్థిరంగా నుండదు? 

సంయమనము లేని వానికి వ్యవసాయాత్మకమగు లేదా నిశ్చయాత్మక 
మైన బుద్ది యుండదు. వ్యవసాయాత్మకమగు బుద్ది లేనందున - నేను నా 
కర్తవ్యమును నిర్వహించవలసి యున్నదను విచారముగాని, భావముగాని 


42 గీతామాధుర్యము 


వుండదు. కర్తవ్యనిర్వహణ కొరవడినందున అతనికి ప్రశాంతత లభింపదు. 
ప్రశాంతత లేని పురుషునకు సుఖము ఎట్టు లభింపగలదు. (2/66) 
సంసారి లేక భోగియైన వానికి బుద్ది స్థిరంగా వుండే అవకాశమే లేదు. 
కాని, సాధకుడైన వాని బుద్ది స్థిరంగా నుండక పోవుటలో గల కారణమేమిటి? 
నీటిపైన నడచునట్టి నావను వాయువు ముంచి వేసినట్టుగా విషయాలతో 
రమించెడు ఇంద్రియములలో ఏదో ఒక ఇంద్రియముతో మనస్సు 
చెదరిపోవును. ఆ ఒక్క ఇంద్రియముతో కూడిన మనస్సు సాధకుని బుద్ధిని 
హరించుకొని పోవును. (2/67) 
ఎవని బుద్ది స్టిరంగా వుండును? 
ఎవని యిం(ద్రియములు అన్నివిధాలుగా వశమై యుండునో, ఎవని 
మనసు విషయ చింతన చేయకుండునో, అతని బుద్ది స్థిరంగా నుండును. 
(2/68) 


ఇంద్రియములు వశమునందు లేని ఒక సామాన్య మానవునకు, 
ఇంద్రియములను వశపరచుకొనినట్టి సంయమియగు మానవునకు మధ్యగల 
భేదమేమి? 

పరమాత్మ(ప్రాప్తిని గూర్చి ఏమాత్రము పట్టించుకొనక _ సాధారణ 
మానవుడు నిదురించే రాత్రి కాలంలో సంయమియగు పురుషుడు 
మేల్కొనియుండును. అనగా అతడు పరమాత్మ తత్వమును అనుభవించు 
చుండును. అట్లే మామూలు మనిషి మేల్కొనినపుడు అనగా భోగములను 
అనుభవించుటలో, ఐశ్వర్యాదులను సం(గ్రహించుటలో అతడు అత్యంత 
జా(గ్రత్తను కలిగియుండు కాలము, పరమాత్మ తత్త్వమును తెలిసిన 
మననశీలియగు పురుషుని దృష్టిలో రాత్రిగా, ఉంటుంది. (2/69) 

అయితే సంయమియగు పురుషుని ముందుకు భోగపదార్హములు 
రానేరావా? 

వచ్చును. తన మర్యాదలో స్థిరంగా నుండునట్టి, నాలుగు వైపుల నుండి 
పూర్తిగా నిండియున్న జలరాళిలో నదులన్నింటి జలము వచ్చి కలిసిపోవును. 


రెండవ అధ్యాయము - సాంఖ్యయోగము 43 


కాని అది సముద్రంలో ఎలాంటి వికారమును సృజించలేదు. అట్లే, ఒక 
సంయమియగు పురుషుని ముందు సాంసారిక సకల భోగములు వచ్చి చేరినా 
కూడా అతనిలో ఎటువంటి వికారమును సృజించలేవు. ఇట్టి పురుషుడు 
శాంతిని, పరమాత్మ తత్త్యమును పొందును. (2/70) 


భోగాసక్తులకు శాంతి ఎట్టు లభించును? 


కోరికలను త్యజించుటయే దానికి ఉపాయము. వాటిపైగల ఆసక్తిని 
త్యజించుటచే శాంతి లభించును. అహంకార - మమకార రహితుడైన వానికి 
శాంతి లభింపగలదు. (2/71) 


అహంకార - మమకార రహితుడైన పిమ్మట అతని స్టితి ఎట్టుండును? 


అతని స్థితి పరమాత్మయందే యుండును, అదియే బ్రాహ్మీస్టితి. దీనిని 
పొందిన మానవుడు మోహితుడు కాడు. ఇట్టి బ్రాహ్మీస్టితియందు 
అంత్యకాలమున కూడా నిలిచి యుండినచో అనగా అంతిమకాలమున గూడా 
అహంకార - మమకార రహితుడై యున్న యెడల, అతడు నిర్వాణ 
(బ్రహ్మమును పొందగలడు. (2/72) 


“సాంఖ్యయోగము” అనెడు 
రెండవ అధ్యాయము ముగిసెను. 


నీ 0 
DO యి “య 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


మూడవ అధ్యాయము - కర్మయోగము 


అర్జున ఉవాచ 
జ్యాయసీ చేత్‌ కర్మణస్తే మతా బుద్దిర్దనార్ధన 
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ 
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే 
తదేకం వద నిశ్చిత్య యేన _శ్రేయో౭_హమాప్నుయామ్‌ 
శ్రీభగవాన్‌ ఉవాచ 
లోకే౭_స్మిన్‌ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయానఘ 
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్‌ 
ప కర్మణామనారంభాత్‌ నైష్కర్మ్యం పురుషో౭_శ్నుతే 
న చ సన్న్యసనాదేన సిద్ధిం సమధిగచ్చతి 
నహి కళ్ళిత్‌ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్‌ 
కార్యతే హ్యవశః కర్మ సర్వః _ప్రకృతిజైర్లుణై: 
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్‌ 
ఇంద్రియార్థాన్‌ విమూఢాత్మా మిధ్యాచారః స ఉచ్యతే 
యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే౭_ర్జున 
కర్మేంద్రియై: కర్మయోగమ్‌ అసక్తః స విశిష్యతే 
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణ: 
శరీరయాత్రాలిపి చ తేన  ప్రసిద్ద్యేదకర్మణః 
యజ్ఞార్థాత్‌ కర్మణో£_న్యత్ర లోకోతల. యం కర్మబంధనః 
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర 
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః 
అనేన ప్రసవిష్యధ్వమ్‌ ఏష వోరి స్విష్టకామధుక్‌ 


| 
11 


మూడవ అధ్యాయము - కర్మయోగము 45 


rrr యా 


దేవాన్‌ భావయతానేన తే దేవా భావయంతు వః । 

పరస్పరం భావయంతః (శ్రేయః పరమవాప్ప్యుథ | 11; 
ఇష్టాన్‌ భోగాన్‌ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః | 

తైర్హత్తానప్రదాయెభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః 112। 
యజ్ఞశిష్టాశిన: సంతో ముచ్యంతే సర్వకిల్చిషైః | 

భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్‌ 113॥। 
అన్నాద్భవంతి భూతాని పర్ణన్యాదన్నసంభవః 
యజ్ఞాద్భవతి పర్దన్యో యజ్ఞః కర్మసముద్భవః | 14 । 
కర్మ (బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్‌ 
తస్మాత్‌ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్టితమ్‌ 115 । 
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః | 

అఘాయురింద్రియారామో మోఘం పార్ట స జీవతి 116। 
యస్వాత్మరతిరేవ స్యాత్‌ ఆత్మతృప్తశ్చ మానవః 
ఆత్మన్యేవ చ సంతుష్టు తస్య కార్యం న విద్యతే 117; 
నైవ తస్య _ కృతేనార్జో  నాకృతేనేహ కశ్చన 
న చాస్య సర్వభూతేషు  కశళ్చిదర్థవ్యపాశ్రయః: । 18 । 
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర । 

అసక్తో హ్యాచరన్‌ కర్మ  పరమాష్నోతి పూరుషః | 19; 
కర్మణావ హి సంసిద్ధిమ్‌ ఆస్థితా జనకాదయః । 

లోకసంగ్రహమేవాపి సంపశ్యన్‌ కర్తుమర్హసి ।20। 
యద్యదాచరతి శ్రేష్ట తత్తదేవేతరో జనః 
స యత్రమాణం కురుతే లోకస్తదనువర్తతే । 21। 
న మే పార్ధాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన | 

నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి | 221 


46 గీతామాధుర్యము 


యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః 
మమ నర్మానునర్తంతే మనుష్యాః పార్థ _ సర్వశః 
ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మ _చేదహమ్‌ 
సంకరస్య చ కర్తా స్యామ్‌ ఉపహన్యామిమాః ప్రజాః 
సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత 
కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీరుర్లో కసం గ్రహమ్‌ 
న బుద్దిభేదం జనయేత్‌ అజ్ఞానాం కర్మసంగినామ్‌ 
జోషయేత్‌ సర్వకర్మాణి విద్వాన్‌ యుక్తః సమాచరన్‌ 
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః 
అహంకారవిమూఢాత్మా కర్తా౭ి. హమితి మన్యతే 


॥ 
123॥। 


॥ 
1241 
1251 


1261 


॥ 
127 | 


తత్తవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః । 
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే | 28 | 


ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్ఞంతే 


గుణకర్మసు ॥ 


తానకృత్నువిదో మందాన్‌ కృత్సనిన్న విచాలయేత్‌ 129 । 
మయి ' సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా | 
నిరాశీర్షిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః 130 | 


యే మే మతమిదం నిత్యమ్‌ అనుతిష్టంతి మానవాః | 
శ్రద్దావంతోల_ నసూయంతో ముచ్యంతే తే£-పి కర్మభిః | 
యే త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతమ్‌ | 


సర్వజ్ఞానవిమూఢాంస్తాన్‌ విద్ది నష్టానచేతసః | 
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి | 
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి | 


ఇంద్రియస్యేంద్రియస్యార్ధే రాగద్వేషా _వ్యవస్థితౌ ! 
తయోర్న వశమాగచ్చేత్‌ తా హ్యస్య పరిపనినౌ | 


311 


32 | 


33 | 


34! 


మూడవ అధ్యాయము - కర్మయోగము 47 


శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్టితాత్‌ । 
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః 135 । 
అర్జున ఉవాచ 
అథ కేన ప్రయుకోల యం పాపం చరతి పూరుషః । 
అనిచ్చన్నపి వార్షేయ బలాదివ నియోజితః । 36 | 
శ్రీభగవాన్‌ ఉవాచ 
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః 
మహాశనో మహాపాప్మా _ విద్ధ్యేనమిహ _ వైరిణమ్‌ 137 
ధూమేనాప్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ 
యథోల్చేనావృతో గర్భః తథా తేనేదమావృతమ్‌ । 38 । 
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా 
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ | 39; 
ఇంద్రియాణి మనో బుద్ధిః అస్యాధిష్టానముచ్యతే 
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్‌ 1 40; 
తస్మాత్‌ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ । 
పాప్మానం ప్రజహి హ్యేనం  జ్ఞానవిజ్ఞాననాశనమ్‌ । 41 । 
ఇంద్రియాణి పరాణ్యాహుః ఇం ద్రియేభ్య: పరంమనః 
మనసస్తు పరా బుద్ధిః యో బుద్దే: పరతస్తు సః |42। 


ఏవం బుద్దేః పరం బుద్దా సంస్తభ్యాత్మానమాత్మనా 
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్‌ । 43 । 


ఓం తత్సదితి శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశా స్తే 
శ్రీకృష్ణార్ణునసంవాదే కర్మయోగో నామ తృతీయో౭_ ధ్యాయః ॥ 3 ॥ 


నీ నీ న 
DO D0 “ఛి 


48 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


మూడవ అధ్యాయము - కర్మయోగము 


ఓ జనార్దనా! నీ అభిప్రాయంలో బుద్ధి (జ్ఞానము) యే (శ్రేష్టమైన యెడల, 
ఓ కృష్ణా! నీవు నన్ను ఈ ఘోర కర్మలో ఎందుకు నియోగించుచున్నావు? 
కర్మను చేయుమని ఒకసారి, బుద్దినాశ్రయించుమని మరియొకసారి నీనే 
చెబుతున్నావు. నీవు చెప్పే ఈ మిశ్రమ వాక్యములతో నా బుద్ది 
(భ్రమించుచున్నది. కావున నాకు శ్రేయస్కరమగు ఒకే ఒక నిశ్చయమైన 
మాటను చెప్పుము అని అర్జునుడు అడిగెను. (3/11-2) 

భగవానుడు చెప్పుచున్నాడు- అర్జునా! సాంఖ్యయోగుల కొరకు 
జ్ఞానయోగము మరియు యోగుల కొరకు కర్మయోగము తగినదని ఒకే సమత్వ 
బుద్దిని రెండు రకములుగా నేను వచించితిని. అనగా - జ్ఞానయోగముతోను, 
కర్మయోగముతోను ఒకే బుద్ది (సమత్వము) లభించును. (3/3) 

దానిని పొందుటకై ఎలాంటి కర్మ చేయుట అవసరము? 

అర్జునా! కర్మలను చేయకుండా సమత్వము ప్రాప్తించదు. అట్లని 
కర్మలను వదలి పెట్టడంవలన కూడా సమత్వము లభింపజాలదు. అనగా 
సమత్వ ప్రాప్తికై కర్మాచరణము అవసరము. (3/4) 

కర్మల త్యాగం వలన సమత్వము ఎందుకు లభింపదు? 

ప్రకృతి నిరంతరం (క్రియాశీలమైనందున, కర్మలను పూర్తిగా ఎవరునూ 
చేయకుండ ఉండలేరు. (క్రియాశీలమైన ప్రకృతి గుణములకు లోబడిన ప్రాణి 
కర్మలను త్యజింపజాలదు! (3/5) 

ఏల త్యజింపజాలదు! చడిచప్పుడు లేకుండా కూర్చోవడం, ఏమీ 
చేయకుండా వుండడంవలన కర్మలను త్యజించినట్లే గదా! 

నిళ్ళబ్దముగా కూర్చొని ఇంద్రియములను బయట నుండి మా(త్రమే 
నిరోధించి మనసులో మా(త్రం విషయచింతన చేయుచుండినచో, అది కర్మ 
చేయకుండినట్టుగా కాదు. పైగా అతడు ఊరికే కూర్చోవటమనేది మిథ్యాచారమే 
అవుతుంది. (3/6) 

కేశవా! ఏ సమత్వబుద్దిని గూర్చి నీవు తెలిపితివో, అట్టి దానిని పొందడం 
కర్మలు చేయకుండా లభింపదు, కర్మలను వదిలిపెట్టడంవలన లభింపదు, 


మూడవ అధ్యాయము - కర్మయోగము 49 
tt se “2 


నిళ్ళబ్దముగా కూర్చొని మనసులో విషయ చింతన చేసినా లభింపదు. ఇక 
దాని ప్రాప్తి కలుగుటెట్టు? 

అర్జునా! మనస్సుతో ఇంద్రియములను నియంత్రించి కర్మయోగమును 
(నిష్కామ భావంతో తమ కర్తవ్య కర్మలను) అనుష్టించెడు వారు (్రేష్టులు. 
వారికి (సమత్వ) బుద్ది లభింపగలదు. అందువలన నీవు నియతకర్మ 


నాచరించుము. కర్మచేయక పోవుట క్రంటే పైవిధంగా కర్తవ్య కర్మనాచరించుట 
(శ్రేష్టము. కర్తవ్య కర్మను చేయకుండా శరీర నిర్వహణ కూడా జరుగదు కావున, 
సీపు కర్తవ్య కర్మలనాచరింపవలసినదే. (3/7-8) 


ప్రభూ! కర్మల నాచరించుట వలన బంధన మేర్చడదు గదా? 

లేదు! కర్తవ్య కర్మను కేవలము తనకొరకై ఆచరించుటవలన 
బంధనమగును. కనుక నీవు ఆసక్తిరహితుడవై, కర్తవ్య పరంపరను 
పదిలపరచుటకు మాత్రమే కర్తవ్యకర్మను (యజ్ఞము కొరకు) చేయుము. 

(3/9) 
నేను కర్మ చేయుట యెందుకు? 

ఓ అర్జునా! సృష్టికి ఆరంభమున (బ్రహ్మదేవుడు యజ్ఞ (కర్తవ్య కర్మ) 
సహితంగా ప్రజలను సృజించి వారితో మీరందరు ఈ కర్తవ్యకర్మ రూపమగు 
యజ్ఞము ద్వారా వృద్దిని పొందుడు. ఇట్టి యజ్ఞము మీకు కర్తవ్య నిర్వహణకు 
తగిన సామగ్రిని ప్రసాదించును అని చెప్పెను. (3/10) 

పితామహా! మేము ఈ యజ్ఞమును ఏ భావంతో చేయాలి? 

దీనిద్వారా మీరు దేవతలను వృద్ది చేయండి. దేవతలు మీకు వృద్ది 
కలిగించెదరు. ఈ విధంగా ఒకరికొకరు పరస్పరం సహకరించుకొనుటతో = 
తమకొరకై కర్మ చేయకుండా కేవలం ఇతరుల కొరకు మాత్రమే కర్మ 
చేయుటతో, మీరందరునూ మిక్కిలి శ్రేయస్సును - పరమాత్మను పొందెదరు. 
(3/11) 

పితామహా! ఒకవేళ మేము యజ్ఞమే చేయకున్నచో? 

మీ యొక్క కర్తవ్య - కర్మ రూపమగు యజ్ఞము వలన వృద్దిని పొందిన 
దేవతలు మీకు కర్తవ్య నిర్వహణకు తగిన సామగ్రిని ప్రసాదించెదరు. కాని, 

స్‌ 9 
మీరు ఒకవేళ కర్తవ్య నిర్వహణకు తగిన సామాగ్రితో దేవతలను తృప్తి 


50 గీతామాధుర్యము 


చేయకుండా మీ సుఖ సౌఖ్యములనే అనుభవించిన యెడల మీరు 
'దొంగల'య్యెదరు. (3/12) 
ఇట్టి దోషముతో ఎట్టు కాపాడబడెదము ప్రభూ? 
ఇందువల్లనే అర్జునా! కర్తవ్య పరంపరను పదిల పరచుటకొరకే అనగా 
ఇతరులకొరకై - పరోపకారార్థమై కర్తవ్య కర్మను చేయు వారలు సర్సపాపముల 
నుండి విముక్తులయ్యెదరు. తమ స్వంత సుఖోపభోగమునకై కర్మనాచరించెడి 
పాపులు పాపమును మాత్రమే సంపాదించెదరు. (3/18) 
ప్రభూ! ఇప్పుడే తమరు కర్తవ్య కర్మను గురించిన బ్రహ్మదేవుడి ఆజ్ఞను 
వినిపించారు. సృష్టిచక్రము ననుసరించి మనిషికి కర్తవ్య కర్మాచరణము 
తప్పదా? అని నేను తెలియగోరుచున్నాను? 
జాను, చాలా తప్పనిసరి. ఎందుకంటె ప్రాణులన్నియు అన్నమునుండి 
ఉత్పన్నమగుచున్నవి. అన్నము వర్షము నుండి ఉత్పత్తి యగును. వర్షము 
యజ్ఞము (కర్తవ్యకర్మ వలన కలుగును. కర్తవ్యకర్మ నాచరించెడు మనుజుల 
వలన యజ్ఞము జరుగును. యజ్ఞ విధిని వివరించునవి వేదములు. ఆ 
వేదములు పరమాత్మనుండి వెలువడినవి. కావున సర్వవ్యాప కుడైన ఆ 
పరమాత్ముని ప్రాప్తి స్వకర్తవ్యాచరణము వలన మాత్రమే సంభవము. కనుక 
సృష్టి చక్రముననుసరించి మానవులెల్లరు తమ తమ కర్తవ్యముల నాచరించుట 
తప్పనిసరి. (3/14-15) 
ఒకవేళ ఎవరేని ఈ సృష్టి చక్రము ననుసరించి తమ కర్తవ్యము 
నాచరించనిచో? 
పరంపరాగతమైన ఈ సృష్టి చక్రమును సురక్షిత 
కర్తవ్యకర్మ నాచరించనివారు, ఈ లోకంలో జీవించడము వ్యర్థము. అట్టివారలు 
జీవించుట కంటే మరణించడమే మేలు. (3/16) 
ఎవరైనా ఆసక్తిరహితంగా తమ ఆజ్ఞానుసారముగ కేవలము సృష్టిచక్రపు 
పరంపరను పదిలపరచుట కొరకే కర్తవ్యకర్మను అనుష్టించినచో? 
అతడు తనలో తానుగా ప్రీతిగలవాడై, తనలో తానే తృప్తి నొందినవాడై 
సంతుష్టుడై యుండును. ఇక అతనికి చేయుటకేమీ మిగిలి యుండదు. 
ఎందుకనగా అట్టి మహాత్మునకు కర్మచేయుటవలన ఎట్టి ప్రయోజనము లేదు. 
అటులే కర్మ చేయకుండుట వలన ఎలాంటి సంబంధము (ప్రయోజనము) 


ముగా నుంచుటకై 


మూడవ అధ్యాయము - కర్మయోగము 61 


లేదు. అతనికి ఏ (ప్రాణితోడను ఎలాంటి స్వార్థపూరితమగు సంబంధమూ 
ఉండదు. (3/17-18) 

ప్రభూ! నేను కూడా అట్లు కాగలనా? 

జౌను. నీవు ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మ నాచరించుము. ఆసక్తి 
రహితంగా కర్తవ్య కర్మనాచరించుట వలన పరమాతు గడు ప్రాప్తించును. 

(3/19) 

పూర్వము ఎవరేని ఆసక్తి రహితులై కర్మనాచరించినారా? వారికి 
పరమాత్ముని ప్రాప్తి కూడా లభించినదా? 

అవును. జనకమహారాజువంటి ఎందరో ఆసక్తిరహితులై కర్తవ్య కర్మ 
నాచరించియే పరమాత్మను పొందినారు. పరమాతు శని పొందిన మీదట కూడా 
వారలు లోక సంగ్రహము (లోకమును చెడు మార్గము నుండి రక్షించి 
సన్మార్గము వైపు తెచ్చుట లోకహితార్థము) కొరకే కర్మ నాచరించిరి. ఇందువలన 
నీవు కూడా లోక సంగ్రహమును దృష్టి యందుంచుకొని, నీ కర్తవ్య కర్మను 
ఆచరించుము. (3/20) 

ప్రభూ! అది లోకసంగ్రహము ఎట్లగును? 

రెండువిధాలుగా అగును - స్వయంగా కర్తవ్య పరాయణుడగుటవలన 
మరియు ఇతరులకు ఉపదేశించుటవలన లోకసం(గ్రహము జరుగును. (శ్రేష్ట 
పురుషుడు స్వయంగా తత్పరతా పూర్వకంగా కర్తవ్య కర్మనాచరించినచో, 
అటులనే అతనిని అనుసరించి లోకులు కర్మ నాచరించెదరు. గొప్పవారు తమ 
వాక్కులచేత ధృవీకరించిన దానినే జనులు అనుసరించెదరు. (3/21) 

పరమాత్మ ప్రాప్తి విషయంలో తాము జనకాదులను ఉదహరించినట్టు, 
లోకసంగ్రహ విషయంలోకూడా ఏదేని ఉదాహరణ గలదా? 

పార్థా! ఉన్నది. అందుకు ఉదాహరణముగా నన్నే తీసుకొమ్ము. నాకు 
ఈ మూడు లోకములందును ఎలాంటి కర్తవ్యమును లేదు. అట్టే పొందని 
వస్తువుగాని, పొందదగిన వస్తువుగాని ఏదీ లేదు. అయినను నేను కర్తవ్య కర్మను 
ఆచరించుచున్నాను కదా! (3/22) 

ప్రభూ! తమకు కర్తవ్య కర్మనాచరించవలసిన అవసరమేమున్నది? 

అవును, కుంతీపు(త్రా! అవసరమున్నది. ఏలయనగా, నేనాకవేళ 
జాగరూకుడనై కర్తవ్య కర్మను చేయకున్నచో, మనుష్యులు నన్నే అనుసరించి 
వర్తించెదరు అనగా కర్తవ్య కర్మను చేయుటను వదిలివేయుదురు. (3/23) 


52 గీతామాధుర్యము 
షష 
దీనివలన ఏమగును భగవన్‌? 
ఒకవేళ నేను కర్తవ్య కర్మను చేయకుందునేని ఈ లోకములు 
నశించిపోవును. నన్ను చూసి ఈ మానవులు తమ తమ కర్తవ్యకర్మలను 
చేయకుండుటచే లోకములన్నియు నష్ట - (భ్రష్టములైపోవును. అంతేగాక 
అన్నివిధములగు సంకర దోషములకు కర్తను నేనే యగుదును. (3/24) 
ఈ దృష్టితో నీకు లోక సంగ్రహార్థముగా కర్తవ్య కర్మ చేయుట మిక్కిలి 
తప్పనిసరి యగుచున్నది. కాని తత్త్వజ్ఞులు, జీవన్ముక్తులునగు మహాపురుషులకు 
కూడా కర్తవ్య కర్మ చేయుట తప్పనిసరియా? 
అవును అర్జునా! అవసరమే కాదు, చాలా అవసరము. అజ్ఞానులగు 
మనుష్యులు కర్మలయందు ఆసక్తులై, కేవలము ఫలాసక్తితో ఏ ప్రకారముగా 
కర్మలను (శ్రద్ధగా చేయుచున్నారో, అదే ప్రకారము ఆసక్తిరహితులగు జ్ఞానులు 
కూడా లోక సంగ్రహమునకై కర్మలను చక్కగా ఆచరించవలెను. జ్ఞానియగు 
పురుషుడు కర్మల యందు ఆసక్తులగు అజ్ఞానుల యొక్క బుద్దిలో ఏ విధమైన 
(భ్రమను కలిగించకుండా గొప్ప నేర్పుతో తాను స్వయంగా కర్మ చేయుచూ, 
వారితో కర్మను చేయించవలెను. (3/25-26) 
జ్ఞాని, అజ్ఞాని యొక్క కర్మాచరణలో గల భేదమేమి? 
అర్జునా! అజ్ఞాని ప్రకృతిద్వారా జరుగుచున్న (క్రియలను “నేను 
చేయుచున్నాడను' అని తలంచి మోహితుడగుచున్నాడు. అనగా వాని 
యందాసక్తుడగుచున్నాడు. మరియు జ్ఞాని సకల గుణములు, గుణములందే 
ప్రవర్తించుచున్నవి. అనగా (క్రియలన్నియునూ ప్రకృతిలోనే జరుగుచున్నవని 
తలంచి వాని యందాసక్తుడు గాకుండును. అనగా మోహితుడు గాకుండును. 
(3/27-28) 
నీపైన ఎంతటి బాధ్యత గలదో, అంతే బాధ్యత జ్ఞానిపైన గూడ గలదా? 
లేదు! జ్ఞాని, అజ్ఞానివలె కర్మచేయకుండిననూ ఫరవాలేదు. అయితే 
జ్ఞానియగు వాడు, ఏవిధంగానైనా మందమతియగు అజ్ఞానిని చలింపచేయ 
a 
గూడదు; (3/29) 
కాని నేను మాత్రము చలించి పోవుచున్నాను కృష్ణా! ఏమి చేయుదును? 
అర్జునా! నీవు సమస్త కర్మలను నాకు సమర్పించి, ఆశ, మమతను వీడి 
నిశ్చింతుడవై యుద్దము (కర్తవ్య కర్మ)ను జేయుము. (3/30) 


మూడవ అధ్యాయము - కర్మయోగము 53 


ఇట్లు చేయుటవలన ఏమగును? 

దోషదృష్టి రహితులై (శ్రద్దతో నా ఈ అభి ప్రాయములను ఆచరించెడు 
వారలు ముక్తులయ్యెదరు. (3/31) 

చేయకుండినచో ఏమగును? 


దోషదృష్టిని కలిగి నా అభిప్రాయమును అనుసరించి ఆచరించని వారిని 

మూర్భులని భావించుము. అంతేగాక, వారిని నశించిన వారుగా నెరుగుము. 
(3/32) 

నీయొక్క అభిప్రాయమును ఆచరించని ఎడల వారు ఏల పతనమొం 
దెదరు? 

జ్ఞాని యగువాడు తన శుద్ధ ప్రకృతి (రాగ, ద్వేష రహిత స్వభావము) 
ననుసరించి క్రియ నాచరించును. కాని ఈ మనుజులు తమ దూషిత ప్రకృతి 
(రాగ, ద్వేష యుక్త స్వభావము) ననుసరించియే కర్మ నాచరించెదరు. కావున 
వారలు పతనమయ్యెదరు. (3/33) 

పతనము గాకుండుటకు గల ఉపాయమేమి? 

మనుష్యుడు రాగ - ద్వేషములకు వశీభూతుడై (లోబడి) కర్మను 
చేయకూడదు. ఏలయనగా ఈ రెండునూ మనుజునకు శత్రువులు గదా! 

(3/34) 

అయినచో మనుష్యుడు ఏమి చేయవలెను? 

స్వధర్మమును ఆచరించవలయును. గుణము లేనిదైనను తన స్వధర్మమే 
(కర్తవ్యమే) (శ్రేష్టమైనదని ఆచరించుచూ ఒకవేళ మరణించినను అది 
శ్రేయస్కరమే యగును. కాని ఇతరుల ధర్మము ఎంతటి గుణవంతమైన 
దైనప్పటికినీ అది భయదాయకమైనది. (3/35) 

అర్జునుడు ఇట్లనెను - 

కృష్ణా! తన ధర్మము నాచరించుటయే శ్రేష్టమైనప్పుడు, మనుజుడు 
కోరకుండగనే దేనిచేత ప్రేరింపబడి అధర్మము (పాపము) ను ఆచరించు 
చున్నాడు? (3/36) 

భగవానుడు ఇట్లు చెప్పెను - పార్థా! రజోగుణమువలన పుట్టినది 
కామము (కోరిక). అది ఎప్పుడు కూడా తృప్తి పొందునది కాదు. మిక్కిలి 


54 గీతామాధుర్యము 
లా 
దుష్టమైనది. ఈ విషయంలో నీవు దీనినే శత్రువుగా నెరుగుము అనగా 
పాపము చేయించునదిగా తెలియుము. (3/37) 

మహాపాపియైన కామము ఏమి చేయును? 

పొగ, అగ్నిని; మురికి అద్దమును; మావి గర్భమును కప్పివేయునట్లు 
ఈ కామము (కోరిక) పాపము చేయకూడదనెడు కోరికను అణచిపెట్టి 
పాపమునందు నియోగించును. (3/38) 

ఇట్టి కామము ఎచ్చట నుండును? 

కౌంతేయా! ఆ కామము ఇంద్రియములు, మనస్సు, బుద్ది - అను నీ 


మూడు స్టానములందుండి జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహ 
(3/39-40) 


పెట్టుచున్నది. 

అట్టి కామమును నశింప జేయుటెట్టు? 

అర్జునా! మున్ముందుగా ఇంద్రియములను వశపరచుకొని, జ్ఞాన - 

విజ్ఞానమును నశింపజేయునట్టి, మహాపాపియగు కామమును చంపివేయుము. 

(3/41) 

కాని కృష్ణా! ఇట్టి మహాపాపియగు కామమును చంపివేయగల శక్తి 
గలుగుటెట్టు? 

ఓ మహాబాహూ! శరీరమున కంటె ఇంద్రియములు గొప్పవి, బలమైనవి, 
(ప్రకాశించునవి, వ్యాపకములైనవి, సూక్ష్మములైనవి. ఇంద్రియములకంటే 
మనస్సు గొప్పది. మనస్సుకంటే బుద్ది గొప్పది. బుద్దికంటే కామము గొప్పది. 
కామమును ఇట్లు గొప్పదిగా నెరిగి ఆత్మబలముతో తనను తాను వశపరచుకొని 
కామమును చంపివేయవలెను. [కామము 'అహమ్‌’ (కర్త) యందుండును. 
కావున కర్త జడవస్తువులచే ఆకర్షితుడగును. 'అహమ్‌” నందు ఒకటి (ప్రకృతి 
(జడ) అంశము; మరొకటి పరమాత్మ (చేతన) అంశము కలదు. ప్రకృతి 
అంశము సహజముగా (ప్రకృతి వైపునను, పరమాత్మ అంశము పరమాత్మ 
వైపునను (సజాతీయమగుటవలన) ఆకర్షించును. కావున అహమ్‌’ యొక్క 
జడ - అంశమునందు కామముండును. చేతన అంశమునందు తత్తజిజ్ఞాస, 
ప్రేమ పిపాస మొదలగునవి ఉండును.] (3/42-43) 


“కర్మయోగము అనెడు మూడవ అధ్యాయము ముగిసెను. 


లేక ీ 
ళా భి య 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 
నాల్గవ అధ్యాయము -జ్ఞాన,కర్మ,సన్న్యాస యోగము 
శ్రీభగవాన్‌ ఉవాచ 
ఇమం వివస్వతే యోగం ప్రోక్రవానహమవ్యయమ్‌ । 
వివస్వాన్‌ మనచే ప్రాహ మనురిక్ష్వాకనేల బ్రవీత్‌ 11। 
ఏవం పరంపరాప్రాప్తమ్‌ ఇమం రాజర్షయో విదుః | 
స కాలేనేహ మహతా యోగో నష్ట పరంతప 12 
స ఏవాయం మయా తే౭_ద్య యోగః ప్రోక్తః పురాతనః | 
భక్తోలసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్‌ ।3। 


అర్జున ఉవాచ 
అపరం భవతో జన్మ పరం జన్మ _ వివస్వతః । 
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి | 4; 
శ్రీభగవాన్‌ ఉవాచ 


బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున । 
తాన్యహం వేద సర్వాణి న త్వం వేళ్ళ పరంతప 15; 
అజో౭_పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో౭ పి సన్‌ | 
ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా ।6। 
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత । 
అభ్యుత్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌ 171 
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌ । 
ధర్మసంస్థాపనార్జాయ సంభవామి యుగే యుగే |8|। 
జన్మ కర్మ చ మే దివ్యమ్‌ ఏవం యో వేత్తి తత్త్వతః । 
త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఇర్టున [9 । 


56 గీతామాధుర్యము 


వీతరాగభయక్రోధా  మన్మయా మాముపాశ్రితాః | 
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః 110 । 
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవభజామ్యహమ్‌ । 
మమ వర్మ్మానునర్తంతే మనుష్యాః: పార్ట సర్వశః 1111 
కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః | 
క్షిప్రం హి మానుషే లోకే _ సిద్దిర్భవతి కర్మజా 1121 


చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః 
తస్య కర్తారమపి మూం విద్ధ్యకర్తారమువ్యయమ్‌ 113। 
న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా 
ఇతి మాం యో౭ భిజానాతి కర్మభిర్న స బధ్యతే 1141 


ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః 
కురు కర్మైవ తస్మాత్‌ త్వం పూర్వైః పూర్వతరం కృతమ్‌ 115 1 
కిం కర్మ కిమకర్మేతి కవయో౭_ప్యత్ర మోహితాః 
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్‌ జ్ఞాత్వా మోక్ష్యసేం_శుభాత్‌ | 16 | 
కర్మణో హ్యపి బోద్దవ్యం బోద్దవ్యం చ వికర్మణః 
అకర్మణశ్చ బోద్దన్యం గహనా కర్మణో గతిః 117! 
కర్మణ్యకర్మ యః పశ్యేత్‌ అకర్మణి చ కర్మ యః | 

స బుద్ధిమాన్‌ మనుష్యేషు స యుక్తః కృత్నకర్మకృత్‌ 1 18 | 


యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్దితా: | 
జ్ఞానాగ్నిదగ్గకర్మాణం తమాహుః పండితం బుధాః 1191 
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః | 
కర్మణ్యభిప్రవృతోల పి నైవ కించిత్‌ కరోతి సః 120! 


నాల్గవ అధ్యాయము - జ్ఞాన, కర్మ, సన్నాసయోగము _ 57 


నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః । 
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్పోతి ' కిల్చిషమ్‌ 1211 
యదృచ్చాలాభసంతుష్షో ద్వంద్వాతీతో విమత్సరః । 
సమః సిద్దావసిద్దా చ కృత్వాపి న నిబధ్యతే [22 
గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః । 
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ।23। 
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్‌ । 
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా । 24 | 
దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే । 
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్జేనైవోపజుహ్వతి । 25 । 
శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి 
శబ్దాదీన్‌ విషయానన్య _ఇంద్రియాగ్నిషు జుహ్వతి | 26। 
సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే । 
ఆత్మసంయమయోగాగ్నా జుహ్వతి జ్ఞానదీపితే । 27 | 
ద్రవ్యయజ్ఞాస్తపోయ జ్ఞా యోగయజ్ఞాస్తథాపరే | 
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్ళ యతయః సంశితవ్రతాః । 28 । 
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేం పానం తథా౭ పరే 
ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణాః । 29 । 
అపరే నియతాహారాః ప్రాణాన్‌ ప్రాణేషు జుహ్వతి 
సర్వే£ ప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః । 30 । 
యజ్ఞశిసష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్‌ 
నాయం లోకోల స్యయజ్ఞస్య కుతోల_న్యః కురుసత్తమ | 31। 
ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే | 
కర్మజాన్‌ విద్ది తాన్‌ సర్వాన్‌ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే | 32 | 


58 గీతామాధుర్యము 


i Fm 
; పరంతప |; 


రి మాప్యతే 133। 


శ్రేయాన్‌ ద్రవ్యమయాద్యజ్ఞాత్‌ జ్ఞానయ 
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే 

Gy 
తద్విద్ది ప్రణిపాతేన _ పరిప్రశ్నేన సేవయా | 
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం  జ్ఞానినస్తత్స్వదర్శినః | 34 | 
యద్‌ జ్ఞాత్వా న పునర్మోహమ్‌ ఏవం యాస్యసి పాండవ 
యేన భూతాన్యశేషేణ  ద్రక్ష్యస్యాత్మన్యథో మయి 135 । 
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తనుః 
సర్వం జ్ఞానస్తవేనైన వృజినం సంతరిష్యసి 136 । 
యథైధాంసి సమిద్దో౭_గ్నిః భస్మసాత్కురుతే౨_ర్జున 
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా 137 | 
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే 
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి 138 | 
శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం తత్సరః సంయతేంద్రియః 
జ్ఞానం అబ్బా పరామ్‌ శాంతిమ్‌ అచిరేణాధిగచ్చతి 139 | 


జ్జ 
క్‌ 
స 


& 


అజ్జశ్చాశద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి | 
నాయం లోకో స్తిన పరో న సుఖం సంశయాత్మనః | 40 | 
యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్‌ ॥ 


ఆత్మవంతం న కర్మాణి నిబద్నంతి ధనంజయ । 41! 

తస్మాదజ్ఞానసంభూతం పాతం జ్ఞానాసినాత్మనః 

ఛిత్వైనం సంశయం యోగమ్‌ ' ఆతిష్టోత్తిష్ట భారత 1 42! 
ఓం తత్సదితి శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 
శ్రీకృష్ణార్ణునసంవాదే జ్ఞానకర్మసన్న్యాసయోగోనామ చతుర్జో౭_ధ్యాయః ॥ 4॥ 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 
నాల్గవ అధ్యాయము - జ్ఞాన,కర్ముసన్న్యాసయోగము 
కృష్ణా! కర్మయోగమునందు కామము (కోరిక)ను నశింపజేయుటకు 
నీవు తెల్పిన ఆ కర్మయోగమునకు గల పరంపర ఎట్టిది? 
శ్రీ భగవానుడు ఇట్టు పలికెను - కుంతీపుత్రా! ఈ నాశరహితమగు 
యోగమును నేను తాలుదొల్త సూర్యునకు జెప్పితిని. సూర్యుడు తన పుషత్రుడగు 
మనువుతో, మనువు తన పుత్రుడగు ఇక్ష్యాకునకు జెప్పెను. ఇట్టి పరంపరగా 
వచ్చిన యోగమును తెలిసినవారు లేనందున ఇప్పుడది లుప్త ప్రాయమైనది. 
ఓయి అర్జునా! నీవు నా భక్తుడవు, మిత్రుడవు కావున ఈ పురాతనమైన 
యోగమును నేను నీకు జెప్పితిని. అది మిగుల ఉత్తమమైనది, రహస్యమైనది. 
(4/1-3) 
అర్జునుడు ఇట్లు పలికెను - 
కొని ప్రభూ! నీవు ఉపదేశించినట్టి సూర్యుడు చాలా ముందుగా 
పుట్టియుండెను. మరి నీ జన్మము (అవతారము) ఇటీవలిది గదా! అయినచో 
పూర్వము (మహాసృష్టి ప్రారంభంలో) నీనే సూర్యునకు ఉపదేశించితివను 
సంగతిని నేనెట్లు గ్రహించగలను? (4/4) 
శ్రీభగవానుడు ఇట్లు చెప్పెను - 
అర్జునా! ఇది నా ఈ అవతారమునకు సంబంధించినది కాదు. నాకును, 
నీకును అనేక జన్మలు గడచినవి, వాని నన్నింటిని నేనెరుగుదును. అనగా ఏ 
ఏ జన్మము (అవతారము) లందు నేను ఏమేమి చేసితినో, ఆ సంగతులన్నింటిని 
నేను ఎరుగుదును. కాని నీవు, నీ జన్మలనుగాని, కర్మలను గాని ఎరుగవు. 
(4/5) 


వేను జన్మించినట్టుగా, నీను జన్మించలేదా ఏమి? 

లేదు! నేను పుట్టుకలేని వాడను, అవినాశిని, ప్రాణులకు ఈశ్వరునిగా 
ఉంటూనే స్వీయ ప్రకృతిని వశపరచుకొని నా యోగమాయ చేత ప్రకట 
మగుచున్నాను (అవతరించుచున్నాను.) (4/6) 


60 గీతామాధుర్యము 


నీవు అవతరించెడు సమయ మెట్టిది? 

ధర్మమునకు హాని, అధర్మమునకు వృద్ధి కలిగినప్పుడు నేను 
అవతరించెదను. (4/7) 

నీవు అవతరించుటకుగల ప్రయోజనమేమిటి? 

సాధువు (భక్తుల రక్షణ, దుష్టుల శిక్షణ మరియు ధర్మ సంస్థాపన 
చేయుటకై నేను యుగ - యుగములందు అవతరించుచుందును. (4/8) 

ఈ విధంగా మాటి - మాటికి జన్మించుట (అవతరించుట) వలన 
తమరు బంధింపబడరా ఏమి? 

లేదు! నా యొక్క జన్మ, కర్మలు దివ్యములైనవి. నాదంటూ ఏలాంటి 
స్వార్థము, ప్రయోజనము లేకుండగ లోకమునకు మేలు చేకూర్చుట కొరకే 
నేను ప్రకటమయ్యెదను. దీనినెవరు యథార్థముగా తెలుసుకొనెదరో, వారు 
నన్ను పొందెదరు. మరల జన్మించరు. (4/9) 

నిన్ను పొందెదరనుటలో ఏదేని ప్రమాణము కూడా గలదా? 

మత్‌ పరాయణులైన చాలామంది మనుష్యులు నా యొక్క దివ్యమైన 
జన్మకర్మల, జ్ఞానముతో పవి(త్రులై, రాగాదుల చేత రహితులై నన్నే 
పొందియుండిరి. (4/10) 

వారు ఏ భావముతో నిన్ను శరణు పొందెదరు? 


వారు సంసారమును విడిచిపెట్టి ఏ భావంతో నా శరణు పొందెదరో, 
నేను కూడా వారి యెడల అదే భావంతో అటులే వ్యవహరించెదను. నా 
కర్మమును యథార్థముగా తెలిసికొనునట్టి ఈ వ్యవహారపు తీరు సాంసారిక 
మనుజులపైన గొప్పగా ప్రభావము కల్గించును. తద్ద్వారా వారు కూడా 
స్వార్థమును, అభిమానమును విడనాడి లోకమునకు మేలు చేయుటకై 
తత్పరులయ్యెదరు. స్త (4/11 
* భగవానుడు అవతరించుట, భక్తులను రక్షించుట, దుష్టులను అంతమొం 
దించుట (శిక్షించుట) ధర్మమును సంస్థాపించుట, అతని పరాయణులగు 
వారికి అన్ని విధములుగా మేలు చేయుట, వారి యెడల (ప్రేమాదరముల 
జూపుట - ఇవన్నియునూ కర్మయోగము యొక్క ఆదర్శములు, 
వానివలన లోకమునకు మేలు కలుగును. 


నాల్గవ అధ్యాయము - జ్ఞాన, కర్మ, సన్న్యాసయోగము 61 


నీ శరణుగోరు వారలకు నీవు ఇంతగా అనుకూలమైనప్పటికి కూడా 
మనుష్యులు నిన్ను విడిచిపెట్టి, ఇతర దేవతలను ఏల ఉపాసించెదరు? 

వారి అంతర్యమున (ప్రాపంచిక మహత్త్యముండుట వలన వారలు 
కర్మజనిత సిద్దినే కోరెదరు. అందుచేత వారలు నన్ను విడిచిపెట్టి దేవతలను 
ఉపాసించెదరు. ఏలయనగా వారికి కర్మ జన్య సిద్ది శీఘ్రముగ గలుగును. 

(4/12) 

మనుష్యులు కర్మజనిత సిద్ధి నపేక్షించి ఏవిధంగా శుభకర్మను జేసెదరో 
అనగా దేవతలనుపాసించెదరో, అటులే నీవు కూడా ఏదేని ఫలమునపేక్షించి 
సృష్టిరచన చేయుచుండవచ్చునుగదా? 

నేను జీవుల గుణ, కర్మల ననుసరించి వారిని నాలుగు వర్షములుగా 
సృజించుదును. అయితే కరృత్వమును, ఫలాకాంక్షను లేకుండా చేసెదను. 
అందుచేత ఆ కర్మ నన్ను బంధింపదు. అంతేగాదు, ఇట్టి తత్త్వమును 
తెలిసికొనినవాడు కూడా కర్మలతో ఎప్పుడూ బంధింపబడడు.*(4/13-14) 

ఇట్టి తత్త్వమును తెలిసికొని ఇంతకు ముందుకూడా ఎవరేని కర్మ 
నాచరించియున్నారా? 

అవును. పూర్వము ముముక్షువులు ఇట్టి తత్త్వమును తెలుసుకొని 
కర్మనాచరించిరి. అందుచేత నీవు కూడా వారి వలెనే కర్మను చేయుము. 

(4/15) 

ఏ కర్మను ముముక్షువులు ఆచరించినారో, ఏ కర్మను చేయుటకై నీవు 
ఆజ్ఞాపించుచున్నావో, అట్టి కర్మ ఏమిటి? 

కర్మ అనగా నేమి? అకర్మ అనగానేమి? అను విషయంలో గొప్ప 
విద్వాంసులు కూడా మోహితులయ్యెదరు. దేనిద్వారా నీకు ముక్తి కలుగునో, 
అట్టి కర్మ తత్త్యమునే ఇప్పుడు నీకు తెలియజేసెదను. కర్మ, వికర్మ, అకర్మ - 


* భగవంతుడు ఫలేచ్చారహితుడై కర్మజేయు నటులే మనము కూడా 
ఫలము నందాసక్తిని (కోరికను) విడిచిపెట్టి కర్మను చేయాలి - అని 
ఈ రీతిగా తెలుసుకొని కర్మ జేయువాడు కూడా బంధింపబడడు. 


ప గీతామాధుర్యము 


అని కర్మ మూడు విధములు. వాని తత్త్వమును తప్పకుండా తెలుసుకొనవలెను. 
ఏలయనగా కర్మ తత్త్వము మిక్కిలి నిగూఢమైనది. దానినెరుగుట అవసరము. 
(4/16-17) 
కర్మ, అకర్మల తత్త్వమును తెలియుట అనగా నేమి? 
కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూచుట అనగా 
కర్మజేయుచు నిర్లిప్తంగా నుండుట మరియు నిర్లిప్తంగా నుంటూ 
కర్మనాచరించుట - అను నీ రీతిగా సమస్త కర్మలను చేయువాడే యోగి, 
బుద్దిమంతుడు. (4/15) 
ఏమిటా బుద్దిమత్వము? 
ఎవని కర్మలు సంకల్పము, కోరికలు లేనివై యుండునో, ఎవని సమస్త 
కర్మలు జ్ఞానాగ్ని చేత దహింపబడునో, అట్టివానిని జ్ఞానులు కూడా పండితుడు 
అని పలికెదరు. ఇదియే అతని బుద్దిమత్వము, విజ్ఞత యనబడును.(4/19) 
అట్టి పురుషుని స్థితి ఏమగును? 
అతడు కర్మయందు, కర్మఫలములయందు ఆసక్తిని, ఆశ్రయమును 
కలిగి యుండడు. నిరంతరము తృప్తిగా నుండును. అందుచేత అతడు 
సమస్తమును ఆచరించుచు కూడా ఏమియు చేయని వాడే యగును. (4/20) 
ఒకవేళ ఏ సాధకుడేని నివృత్తి పరాయణుడగుచో? 
శరీర అంతఃకరణములను వశపరచుకొన్నవాడు, సకల విధముల 
సంగ్రహము (పరిగ్రహము)ను త్యజించినవాడును, సాంసారిక ఆశలేని 
వాడునగు సాధకుడు కేవలము శరీర సంబంధమగు కర్మను జేసినను 
బంధింపబడడు. (4/21) 
ఒకవేళ సాధకుడు ప్రవృత్తి పరాయణుడగుచో? 
అతడు కూడా ఎలాంటి పరిస్థితి ఏర్పడునో, దానితోడనే సంతుష్టుడై 
యుండును, ఈర్ష్యలేనివాడును, ద్వంద్వరహితుడును (ఏదేని కార్యము) 
సిద్దించినను, సిద్దింపకున్నను సమంగా నుంటూ కర్మ జేసినను బంధింపబడడు. 
అంతేగాదు, ఎవడు ఆసక్తిరహితుడై, స్వాధీనుడై, పరమాత్మను పొందుటకు 


నాల్గవ అధ్యాయము - జ్ఞాన, కర్స, సన్వాసయోగము 63 
ల్లు అధ్యా, జ్ఞా పై అన్నా 


మావే. నిశ్చయము గలవాడునై యిట్టు యజ్ఞార్భంగా 
కర్మనాచరించువాడునగు సాధకుని యొక్క సమస్త కర్మలు విలీనమై పోవును. 
అనగా వాని కర్మలన్నియును అకర్మగా నగుచున్నవి. (4/22-23) 


కృష్ణా! ఆ యజ్ఞము లెన్ని విధములుగా నుండును? 


పార్థా! సకల కరణములు, ఉపకరణములు, సామగ్రి, క్రియాదులన్నియు 
'బ్రహ్మస్వరూపమే యగుచున్నవి. అదియే బ్రహ్మయజ్ఞ'మనబడును. సమస్త 
సామగగి, క్రియాదులు నాకు అర్పించబడునది 'భగవదర్పణరూప యజ్ఞము” 
అగును. సాధకుడు తన్నుతాను బ్రహ్మయందు ఐక్యము జేయునది 
'అభిన్నతారూప యజ్ఞము” అగును. సాధకుడు తన యిం(దియములను వాని- 
వాని విషయములనుండి తొలగజేయునట్టిది, సంయమనము జేయునట్టిది- 
'సంయమ రూపయజ్ఞము' అనబడును. సాధకుడు రాగ-ద్వేష రహితమగు 
ఇంద్రియములతోడ విషయ సేవనము జేయునది ‘విషయ - హవనరూప 
యజ్ఞ మగును. ప్రాణముల, ఇంద్రియముల, మనస్సుయొక్క వ్యాపారముల 
నన్నింటిని నిరోధించి, బుద్ది జాగృతమై యుంటూ నిర్వికల్పము నొందుట 
'సమాధిరూప యజ్ఞ' మగును. స్వధర్మమును నిర్వహించుట యందు కలిగెడు 
కష్టమును ప్రసన్నతా పూర్వకంగా సహించుట 'తపోయజ్ఞ'మగును. సిద్ది - 
అసిద్ది యందు సమంగా నుండుటయే 'యోగ యజ్ఞము” అనబడును, సత్‌- 
శాస్త్రముల పఠన, పాఠనము, నామ - జపాదులను చేయుట, “స్వాధ్యాయ 
రూప జ్ఞానయజ్ఞము' అగును. పూరకము, కుంభకము, రేచకములతో 
ప్రాణాయామము చేయుట “ప్రాణాయామ రూప యజ్ఞ' మందురు. ఈ 
సమస్త యజ్ఞములు కేవలము కర్మసంబంధమగు బంధమును తొలగించుట 
కొరకేనని ఎరుగవలెను. ఈ విధంగా చేయబడిన యజ్ఞముల వలన సకల 
పాపములు నశించిపోవును. (4/24-30) 

అచ్యుతా! పాపములు నశించిన మీదట ఏమగును? 

ఓ కురు (శ్రేష్టా! పైన పేర్కొనబడిన యజ్ఞము చేయువారలకు అమృత 
స్వరూపుడగు పరమాత్ముని (ప్రాప్తి కలుగును. కాని యజ్ఞము చేయని వానికి 
ఇహలోకముకూడా లాభదాయకముగాదు. అట్టియెడల పరలోకము 
లాభదాయకమగుటెట్లు? (4/31) 


64 గీతామాధుర్యము 


ఈ యజ్ఞములను గూర్చి మరెచ్చట వర్లింపబడియున్నవి? 

ఓ పరంతపా! ఈ విధమైన యజ్ఞములు వేదములందు వర్లింపబడి 
యున్నవి. ఈ యజ్ఞములను కర్మవలన పుట్టినవానిగ (కర్మజన్యములని) నీ 
వెరుంగుము. ఇవ్విధముగ తెలిసి యజ్ఞము చేసిన యెడల నీవు అశుభ 
సంసారమునుండి విముక్తుడవు కాగలవు. (4/32) 

ప్రభూ! శ్రేష్టమైన యజ్ఞ మెయ్యది? 

పరంతపా! కర్మ జన్య యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. 
ఏలయనిన జ్ఞానమునందే సమస్త కర్మలు లయమగుచున్నవి. (4/33) 

మధుసూదనా! ఇట్టి జ్ఞానమును పొందుటెట్టు? 

ఓ కుంతీపు(త్రా! అట్టి జ్ఞానమును పొందుట కొరకై నీవు జ్ఞానుల వద్ద 
కేగుము. వారి పాదపద్మములకు సాష్టాంగ వందనము నాచరింపుము. 
అనంతరము వారికి సేవ చేయుము. వినయ పూర్వకంగా తత్త జిజ్ఞాసను 
గూర్చి ప్రశ్షించుము. అప్పుడా జ్ఞానులగు మహాపురుషులు నీకు జ్ఞానమును 
ఉపదేశించెదరు. (4/34) 

కృష్ణా! వారి ఉపదేశ జ్ఞానమువలన ఏమి లభించును? 

అర్జునా! ఆ జ్ఞానము లభించిన పిమ్మట నీకు మోహము కలుగకుండును. 
అంతేగాక నీవు సమస్త ప్రాణులను మొదట నీయందును, మరల నా 
యందును చూడగలవు. అనగా సర్వత్రా ఒకే ఒక పరమాత్మ తత్త్యమును 
మాత్రమే అనుభవింపగలవు. (4/35) 

ప్రభూ! ఈ జ్ఞానము యొక్క మహిమ ఇంకనూ ఏమైన గలదా? 

అవును పార్థా! ఉన్నది. ఒకవేళ నీవు సమస్త పాపాత్ముల కంటే కూడ 
మిగుల పాపివైనప్పటికి గూడా జ్ఞాన రూపమగు నావ ద్వారా సకల పాపములను 
నీవు లెస్సగా దాటగలవు. (4/36) 

నావ ద్వారా సముద్రమును దాటిన మీదట సముద్ర మెట్టుండునో, 
అటులే పాపముల నుండి దాటిన పిమ్మట సాపమైతే వుంటుంది గదా? 

లేదు అర్జునా! దేదీప్యమానమగు (ప్రజ్వలింప చేయబడిన) అగ్ని కట్టెలను 


నాల్గవ అధ్యాయము - జ్ఞాన, కర్మ, సన్న్యాసయోగము 65 


ఏవిధంగా కాల్చి పూర్తిగా బూడిద జేయునో, అదేవిధంగా జ్ఞానరూపమగు 
అగ్ని సమస్త కర్మలను భస్మమొనర్చును. కావున ఈ మర్యలోకమునందు 
జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది ఏదియును లేదు. ఆ జ్ఞానమే 
కర్మయోగము ద్వారా సిద్ధిని పొందిన పురుషునకు తనంతతానుగా ప్రాప్తించును. 
(4/37-38) 
కర్మయోగ సిద్ధిని పొందిన పురుషునకు తనకు తానుగా ప్రాప్తించునట్టి 
జ్ఞానమును సాధకుడు పొందుటెట్లు? 
పార్థా! ఇంద్రియములను వశపరచుకొన్నవాడు, సాధన పరాయణుడు, 
ఢ్రద్దగలవాడునగు సాధకునకు అట్టి జ్ఞానము లభించగలదు. ఇక జ్ఞానమును 
పొందిన అతడు మిక్కిలి శీఘ్రముగ పరమశాంతిని పొందగలుగును. 
(4/39) 
కృష్ణా! ఇట్టి జ్ఞానమును పొందుటలో గల ఆటంకమేమిటి? 
కుంతీపుత్రా! స్వయంగా తెలియనివాడు, ఇతరులపై (శ్రద్దలేనివాడు, 
సంశయ చిత్తుడునగు పురుషుడు పతనమొందును. ఇట్టి సంశయము గల 
పురుషునకు ఇహలోకముగాని, పరలోకముగాని సౌఖ్యదాయకముగా నుండదు. 
(4/40) 
ప్రభూ! ఈ సంశయము దూరమైన పిదప ఏమగును? 
ధనంజయా! కర్మయోగము ద్వారా కర్మలను నాశమొనర్చినవాడును, 
వివేక - విచారములతో సంశయమును నివర్తించిన వాడును అగు పురుషునకు 
జ్ఞానము లభించును. ఇక అతనిని కర్మలు బంధింపజాలవు. (4/41) 
అర్జునా! హృదయమున నున్నట్టి అజ్ఞానమువలన పుట్టిన సంశయ 
ములను జ్ఞానరూపియను ఖడ్గముచే ఛేదించి నీవు నీ కర్తవ్య నిర్వహణమునకై 
సిద్దము గమ్ము. (4/42) 
“జ్ఞాన, కర్మ, సన్న్యాసయోగము అనెడు 
నాలుగవ అధ్యాయము ముగిసెను. 


న నీ 
00 + ళం 


1028 Geeta Madhuryam (Telugu)_Section_3_Front 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


ఐదవ అధ్యాయము - కర్మసన్యాస యోగము 
అర్జున ఉవాచ 
సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి । 
యచ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్‌ 11 
శ్రీభగవాన్‌ ఉవాచ 

సన్న్యాసః కర్మయోగళ్చ నిఃశ్రేయసకరావుభౌ । 
తయోస్తు కర్మసన్న్యాసాత్‌ _కర్మయోగో విశిష్యతే 12 | 
జ్జేయః స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టిన కాంక్షతి | 
నిర్వంద్యో హి మహాబాహో సుఖం బంధాత్‌ ప్రముచ్యతే 13। 
సాంఖ్యయోగౌ పృథగ్చాలా:ః ప్రవదంతి న పండితా: | 
ఏకమప్యాస్టితః సమ్యక్‌ ఉభయోర్విందతే ఫలమ్‌ 14! 
యత్సాంఖ్ర్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ॥ 
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి 151 
సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్త్రమయోగతః | 
యోగయుక్తో మునిర్రహ్మ _ నచిరేణాధిగచ్చతి | 6! 
యోగయుక్తో విశుద్దాత్మా విజితాత్మా జితేంద్రియః | 
సర్వభూతాత్మభూతాత్మా  కుర్వన్నపి న లిప్యతే 17! 
నైవ కించిత్‌ కరోమీతి యుక్తో మన్యేత తత్తవిత్‌ | 
పశ్యన్‌ శృణ్వన్‌ స్పృశన్‌ జిఘ్రన్నశ్నన్‌ గచ్చన్‌ స్వపన్‌శ్వసన్‌ । 8 । 
ప్రలపన్‌ విసృజన్‌ గృహ్హాన్నున్మిషన్‌ _నిమిషన్నపి । 
ఇంద్రియాణీంద్రియార్డేషు వర్తంత ఇతి ధారయన్‌ 19! 


1028 Geeta Madhuryam (Telugu)_Section_3_Back 


ఐదవ అధ్యాయము - కర్మసన్నాసయోగము 


బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః 
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా 
కాయేన మనసా బుద్ధ్యా _ కేవలైరింద్రియైరపి 
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్వాత్మశుద్ధయే 
యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీమ్‌ 
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే 
సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ 
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్‌ న కారయన్‌ 
న కరృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః 
న _కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే 
నాదత్తే కస్యచిత్‌ పాపం న చైవ సుకృతం విభుః 
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః 
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మన; 
తేషామాదిత్యవత్‌ జ్ఞానం ప్రకాశయతి తత్సరమ్‌ 


తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్తరాయణా; 
గచ్చంత్యపునరావృత్తిం జ్ఞాననిర్జూతకల్మషా; 


విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని 
శుని చైవ శ్వపాకే చ పండితా; సమదర్శినః 
ఇహైవ తైర్డితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః 
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్‌ బ్రహ్మణి తే స్థితాః 
న ప్రహృష్యేత్‌ ప్రియం ప్రాప్య నోద్విజేత్‌ ప్రాప్య చాప్రియమ్‌ 
స్థిరబుద్దిరసమ్మూఢో బ్రహ్మవిద్రహ్మణి స్థితః 
బాహ్యస్పర్శేప్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్‌ 


4% 


జ బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయముశ్నుతే 


67 


110! 


68 గీతామాధుర్యము 


యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే । 

ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ।22। 
శక్నోతీహైన యః సోఢుం ప్రాక్‌శరీరవిమోక్షణాత్‌ । 

కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః 123। 
యో౭_ ౦తఃసుఫో9 ంతరారామ:ః తథాంతర్శ్యోతిరేవ యః | 

స యోగీ  బ్రహ్మనిర్వాణం (బ్రహ్మభూతో౭_ధిగచ్చతి । 24 । 
లభంతే బ్రహ్మనిర్వాణమ్‌ బుషయః క్షీణకల్మషాః 
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః | 25 | 
కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్‌ 
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే డవిదితాత్మనామ్‌ | 26 । 


స్పర్భాన్‌ కృత్వా బహిర్చాహ్యాన్‌ చక్షుశ్భైవాంతరే భ్రువోః 
ప్రాణాపానా సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణా | 27 । 


యతేంద్రియమనోబుద్ది: మునిర్మోక్షపరాయణ: | 
విగతేచ్చాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః | 281 
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్‌ । 


సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి | 29! 
ఓం తత్సదితి శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగళశా స్తే 
శ్రీకృష్ణార్ణునసంవాదే కర్మసన్న్యాసయోగోనామ పంచమోతి_ ధ్యాయః ॥ 5 ॥ 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


ఐదవ అధ్యాయము - కర్మ, సన్నాసయోగము 
అర్జునుడు ఇట్లు పలికెను - 

ఓ కృష్ణా! ఒకసారి కర్మల త్యాగమును (సాంఖ్యయోగము) గూర్చి 
చెప్పెదవు. మరొకసారి కర్మయోగము ననుష్టించుట గూర్చి కూడా చెప్పెదవు. 
ఈ రెండింటిలో నిశ్చితముగా నాకు శ్రేయస్కరమైన దానిని మాత్రమే 
తెలియజెప్పుము. (5/1) 

శ్రీ భగవానుడిట్టు వచించెను - అర్జునా! సాంఖ్యయోగము మరియు 
కర్మయోగము - అను నీ రెండునూ సమానంగా శ్రేయమును చేకూర్చునవే; 
కాని సాంఖ్యయోగమున కంటెను కర్మయోగమే (శ్రేష్టమైనదని తెలియుము. 


(5/2) 
ప్రభూ! కర్మయోగమే ఎందుకు శ్రేష్టమైనది? 
పార్థా! రాగ, ద్వేషములు లేని కర్మయోగి ఎల్లప్పుడును సన్సాసిగా 


తెలియదగినవాడు. ఏలయనిన అతడు ద్వంద్వ రహితుడగుటచే సుఖముగా 
సంసార బంధమునుండి ముక్తుడైపోవును. (5/3) 

రెండునూ మేలు చేకూర్చునవియేనని నీవు తెలిపితివి. అయితే ఆ 
రెండింటి ఫలములలో భేదము లేదా? 

సాంఖ్యమును యోగమును వేర్వేరుగా చెప్పెడివారు బాలకులే (అజ్ఞులే) 
కాని పండితులుగారు, ఏలయన, రెండింటిలోనూ ఏ ఒకదాని యందు 
నిలిచినను సాధకుడు రెండింటి వలములను పొందును. అనగా - 
సాంఖ్యయోగులు ఏ ఫలమును పొందెదరో, అట్టి ఫలమునే కర్మయోగులు 
కూడా పొందెదరు. అందుచేత ఫలమునందు సాంఖ్యమును, యోగమును 
ఒకటిగా గాంచినవారే నిజమగు వివేకదృష్టి గలవారగుదురు. (5/4-5) 

రెండింటి ఫలితము ఒక్కటే అయినప్పుడు కర్మయోగము 
శ్రేష్టమెట్లగును? 

కర్మయోగము లేకుండా అనగా సిద్ది-అసిద్ది యందు సమంగా 
నుండకుండా సాంఖ్యయోగము సిద్దించుట అనగా సమరూప 
స్వరూపమునందు నిలచియుండుట కష్టము. కాని యోగయుక్తుడగు ఏ 


70 గీతామాధుర్యము 


పురుషుడు సిద్ది - అసిద్ది యందు సముడగునో, అతడు సమరూప (బ్రహ్మను 
శీఘ్రముగా పొందగలుగును. (5/6) 

కర్మయోగము ద్వారా బ్రహ్మను అతడెట్టు పొందగలుగును? 

మనస్సును, శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త (ప్రాణులలో 
తన్నుతాను స్థితునిగా గాంచువాడునగు యోగయుక్తుడగు పురుషుడు కర్మ 
నాచరించుచు కూడా కర్మలతో లిప్తుడు గాకుండును అనగా తత్త్యమును 
పొందగలడు. (5/7) 

సాంఖ్యయోగి కర్మలతో నిర్లిప్తంగా ఎట్టుండగలడు? 

సత్‌ - అసత్‌ తత్త్యము నెరిగి సత్తునందే స్థిరంగా నుండెడు సాంఖ్యయోగి 
చూచుచు, వినుచు, స్పర్శించుచు, ఆఘ్రాణించుచు, తినుచు, నడచుచు, 
నిద్రించుచు, శ్వాసించుచు, మాటలాడుచు, మల మూత్రములను విసర్జించుచు, 
కన్నులు మూయుచూ, తెరుచుచూ కూడా 'ఇంద్రియములే తమ - తమ 
విషయములలో వర్తించుచున్నవి' అని భావించి స్వరూప భూతంగా 
(స్వయంగా)నే నేదికూడా చేయుట లేదని - అనుభవించి కర్మలతో నిర్లిప్తంగా 
నుండును. (5/8-9) 

కర్మయోగి, సాంఖ్యయోగి - ఈ ఇరువురు కర్మలతో నిర్లిప్తంగా 
నుండెదరు. ఇట్లు నిర్లిప్తంగా నుండుటకు మరింకేదేని ఉపాయమున్నదా? 

అవును. ఉన్నది. భక్తియోగి ఆసక్తిని త్యజించి సకల కర్మలను 
పరమాత్మునకు అర్పించి వేయును. అందుచేత అతడు కూడా నీటియందలి 
తామరాకు వలె కర్మలతో అంటుకొనకుండును. (5/10) 

భక్తియోగి భగవత్సమర్చణ భావముతో కర్మ నాచరించును. కనుక అతడు 
కర్మలతో లిప్పుడు కాడు. అయితే కర్మయోగి ఏ ఉద్దేశ్యంతో కర్మనాచరించుచూ 
లిప్పుడు కాడు? 

కర్మయోగి శరీర, ఇంద్రియ, మనో, బుద్దులతో మమకారమును 
వదిలివేసి, ఫలాసక్తిని త్యజించి కేవలం అంతఃకరణ శుద్దికొరకే కర్మ 
నాచరించుటచేత అతడు ఎల్లప్పుడు శాశ్వతమైన శాంతిని పొందును. కాని 
యోగి కానివాడు కోరిక కారణంగా కర్మఫలంతో బంధించబడును. 

ప్రభూ! సాంఖ్యయోగి కర్మ నాచరించు విధమెట్టిది? 


ఐదవ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 71 


శరీరమును, ఇంద్రియములను, మనస్సును వశపరచుకొనిన 
సాంఖ్యయోగి, మనస్సుతో సకల కర్మలను నవ ద్వారములతో గూడిన 
శరీరమునందు వదిలివేసి తాను చేయువానిగా గాని, చేయించువానిగా గాని 
యుండక స్వస్వరూపమునందే స్థితుడై యుండును. (5/13) 

ఆ సాంఖ్యయోగి కర్మ చేయడు, కర్మను చేయించడు. అయితే 
పరమాత్ముడే కర్మ చేస్తూ చేయించవచ్చును కదా? 

ఆ పరమాత్ముడు ఎవరి కర్ళత్వాన్ని సృష్టింపడు, ఎవరితోనూ కర్మను 
చేయించడు. అటులే ఎవరి కర్మఫల సంయోగమును గానీ సృజింపడు. కాని 
జీవులు తమ - తమ స్వభావము (అభ్యాసము) ననుసరించియే కర్మలు 
చేయుదురు. తమ యందు కర్భత్వమును భావింతురు. అందువలన కర్న్సల 
ఫలసంయోగము దానంతటదే ఏర్పడును. (5/14) 

పరమాత్ముడు ఎవరి కరృత్వాదులను సృజించడుగానీ, ప్రాణుల 
కర్మఫలాన్ని అయితే స్వీకరించవచ్చును గదా? 

ఆ వ్యాపక తత్త్వము (పరమేశ్వరుడు) ఎవరి పాపపుణ్యములనూ 
స్వీకరింపడు. కాని అజ్ఞానముచేత జ్ఞానము కప్పబడి యుండుట వలననే ఆ 
జీవులు (జనులు) మోహము నొందుచున్నారు. అనగా తమను కర్మలకు 
కర్తగా, భోక్తగా భావించెదరు. అందుచేత వారు జనన - మరణచ(క్రములో 
పడెదరు. (5/15) 


అయితే ఏమిటి, జీవులందరు కూడా ఇదేవిధంగా తమను కర్తగా, భోక్తగా 
భావించి మోహము నొందుచుండెదరా? 

కాదు, కాదు! జ్ఞానము ద్వారా తమ అజ్ఞానమును నశింపజేయు వారిలో 
ఆ జ్ఞానము సూర్యునివలె కరృత్వ, భోక్షృత్వ రహితమగు తత్త్యమును 
ప్రకాశింపజేయుచున్నది. అనగా దానిని అనుభవింప జేయుచున్నది. (5/16) 

అట్టి జ్ఞానమును పొందగల సాధన మేది? 

తద్రూపమునొందిన మనస్సు, బుద్దిని గలవాడై, పరమాత్మ తత్త్యమునందే 
నిలిచియున్న వాడై తత్పరాయణుడగు సాధకుడు జ్ఞానము వలన పుణ్య - 
పాపరహితుడై పరమాత్మను పొందును. అతనికి పునర్జన్మ యుండదు. 


(5/17) 


72 గీతామాధుర్యము 


పరమాత్మను పొందినట్టి మహాత్ముల జ్ఞానము వ్యవహార సమయము 
నందెట్టుండును? 

అట్టి తత్త్ప్వజ్ఞులగు మహాపురుషులు, విద్యా వినయముగల (బ్రాహ్మణుని 
యందును, ఆవు, ఏనుగు, కుక్క, చండాలుని యందును ఒక్క పరమాత్మనే 
సమరూపంగా దర్శించెదరు. అన్నపానాదుల విషయములో ఏకత్వమును 
ఆచరింపరు. (5/18) 

వారు ఇట్టి సమదర్శులుగా ఎందుకయ్యెదరు? 

మనస్సు ఎల్లప్పుడు సామ్యావస్థ (సమభావము) యందు అనగా 

పరమాత్మ తత్యమునందు నిలిచియుండు వారలు సంసారమును 
జయించుదురు. అనగా వారలు సంసారము నందు ఉన్నతంగా ఎదిగి 
పోయెదరు. (బ్రహ్మము దోషరహితుడు, సముడు అగుటచేత వారు 
సమరూపుడగు (బ్రహ్మమునందు స్థితులై యుండెదరు. (5/19) 
ఇట్లు సామ్యావస్థయందు నిలిచి యుండుటకు గల ఉపాయమేమి? 
వ్యవహారంలో అనుకూల - ప్రతికూల పరిస్థితులు సంభవించినపుడు 
రాగ - ద్వేషములకు లోనుకాకుండా, మోహరహితుడై, స్టిరబుద్దిని 
కలిగియుండెడు పురుషుడు పరమాత్మయందే నిలిచి యుండును. (5/20) 

ఈ స్థితి ఏ క్రమంలో పొందబడుతుంది ప్రభూ! 

అర్జునా! బాహ్య పదార్థముల యందు ఆసక్తి లేక, అతడు తనలో తానుగా 
(ఆత్మస్టుడై) సాత్విక సుఖమును అనుభవించుచుండును. అప్పుడాతడు 
పరమాత్మతో ఏకమై అక్షయ సుఖమును అనుభవించును. (5/21) 

బాహ్య పదార్థములయందు ఆసక్తి కలిగియుండక పోవుటెట్టు? 

ఓ కుంతీనందనా! సంబంధ-సంయోగ జనిత సుఖములన్నీ కూడా ఆది, 
అంతములను కలిగియుండి, దుఃఖములకు కారణములగుచున్నవి కావున 
వివేకవంతుడగు పురుషుడు వానియందు రమింపడు. (5/22) 

భోగాసక్తుడు కానివాని వైశిష్ట్యమేమి? 

బీవితకాలమునందే కామ (క్రోధముల వేగములను సహించుటకు 
సమర్భుడగు వాడు లేదా కామ క్రోధముల వేగము ఉత్పన్నముగాకుండా 
నిగ్రహించి యుండువాడే నిజమైన సుఖవంతుడు, అతడే యోగి, అతడే 
నరుడు, వీరుడు అని తెలియుము. (5/23) 

అటు పిమ్మట ఏమగును? 

కామ(క్రోధ వేగములుత్పన్నము కానందున బాహ్య పదార్థ్హములందలి 


ఐదవ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 73 


ఆసక్తి లేమిచే అతనికి పరమాత్మ తత్త్య సుఖము లభించును. అతడు 
పరమాత్మయందే రమించుచుండును. అతని జ్ఞానము సదా అలుప్తమై 
యుండును. ఈ విధంగా బ్రహ్మస్వరూపుడైన సాధకుడు శాంత (బ్రహ్మను 
పొందుచున్నాడు. (5/24) 
ఆ శాంత బ్రహ్మమును ఇంకా ఎవరు పొందుదురు? 
ఇంద్రియములను వశపరచుకొన్నవారు, ప్రాణుల హితమునందు 
తత్పరులై యుండువారు, పాపములు నశించి పోయినవారు, మనో 
సంశయములు తొలగిపోయినవారు, అగు వివేకులైన సాధకులు నిరాణ 
(బ్రహ్మను పొందుచున్నారు. 
నిర్వాణ బ్రహ్మను పొందగలుగు లక్షణములేవి? 
ఎవరి అంతఃకరణము స్వాధీనమై యుండునో, ఎవరు రాగదే ప 
కామ(క్రోధ రహితులో, అట్టివారికి జీవించినను, లేక మరణించినను - 
నిరంతరము నిర్వాణ (బ్రహ్మయే పొందబడును. అనగా వారు సచ్చిదానందమైన 
(బ్రహ్మయందు ఐక్యమై పోయెదరు. (5/26) 
వేరొక సాధన ద్వారా ఈ సుఖము లభింపగలదా? 
అవును, ఈ సుఖము ధ్యానయోగము ద్వారా కూడా లభించును. బాహ 
విషయములను బయటకు నెట్టివేసి అనగా 'ప్రాకృతములైన విషయములను 
త్యజించి నాసిక యందు సంచరించు ప్రాణాపానవాయువులను - రేచక, 
పూరకములను సమముగావించి, మనస్సును, బుద్దిని, ఇంద్రియములను 
వశపరచుకొనునట్టి కామ, (క్రోధ భయరహితుడు, మోక్షపరాయణుడునగు 
సాధకుడు నిత్యముక్తుడే యగును. (5/27-28) 


ఈ నిర్వాణ సుఖము లభించుటకుగాను, వేరే సులభమైన సాధనము 
గలదా? 


(5/25) 


అర్జునా! కలదు, అదియే భక్తియోగము. సకల యజ్ఞములకు, తపస్సులకు 
నన్ను భోక్తగా, సకల లోకములకు మహేశ్వరునిగా మరియు ప్రాణి మా(త్రులకు 
సుహృదుని (సుహృత్తుగా తెలిసికొని దృఢముగా విశ్వసించువానికి శాశ్వతముగా 
పరమశాంతి లభించి తీరును. (5/29) 
“కర్మ సన్న్యాస యోగము” అనెడు ఐదవ అధ్యాయము ముగిసెను. 


% Oy 
D0 “స 00 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 
ఆటవ అధ్యాయము - ఆత్మసంయమయోగము 
శ్రీ భగవాన్‌ ఉవాచ 
అనాథశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః । 
స సన్వాసీ చ యోగీ చ న నిరగ్నిర్షచాక్రియ: 11! 
యం సన్స్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ | 
న _హ్యాసన్వ్యస్తసంకల్ళో యోగీ భవతి కశ్చన 12 
ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే । 
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే 13 । 
యదా హి నేంద్రెయార్డేషు న _ కర్మస్వనుషజ్జతే | 


సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే 1 4। 
ఉద్దరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్‌ ॥ 


ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆల్మైన రిపురాత్మనః 15 
బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జిత: | 
అనాత్మనస్తు శత్రుత్వే _ వర్తేతాత్మ్మైన శత్రువత్‌ 16! 
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః | 
శీతోష్ణసుఖదుః:ఖేషు తథా మానావమానయోః 17! 
జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్మ్టో విజితేంద్రియః | 
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచన: 18 | 
సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు | 
సాధుష్వపి చ  పాపేషు సమబుద్ధిర్విశిష్యతే 19 | 
యోగీ యుంజీత సతతమ్‌ ఆత్మానం రహసి స్థితః | 
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః | 10 | 


ఆజవ అధ్యాయము - ఆత్మసంయమయోగము 


75 


శుచౌ దేశే ప్రతిష్థాప్య _స్థిరమాసనమాత్మనః 
నాత్యుచ్చితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్‌ 
తతైకాాగం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియ: 
ఉపవిశ్యాసనే యుంజ్యాత్‌ యోగమాత్మవిశుద్దయే 
సమం _కాయశిరోగ్రీవం _ధారయన్నచలం స్థిరః 
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్‌ 
ప్రశాంతాత్మా _విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః 
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్సరః 
యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః 
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి 
నాత్యశ్నతస్తు యోగో£స్తి న చైకాంతమనశ్నతః 
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైన _ చార్జున 
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు 
యుక్తస్వస్నావబోధస్య యోగో భవతి దుఃఖహా 
యదా వినియతం చిత్తమ్‌ ఆత్మన్యేవావతిష్టతే 
ని;స్పృహః సర్వకామేభ్యో యుక్త _ఇత్యుచ్యతే తదా 
యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా 
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః 
యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా 
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి 
సుఖమాత్యంతికం యత్రత్‌ బుద్ధి గ్రాహ్యమతీంద్రియమ్‌ 
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః 
యం లబ్బా చాపరం లాభం మన్యతే నాధికం తతః 
యస్మిన్‌ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే 


111! 


76 గీతామాధుర్యము 


తం  విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్‌ | 

స నిశ్ళ్చయేన యోక్తవ్యో యోగో౭_నిర్విజ్ఞచేతసా । 23 । 
సంకల్ప ప్రభవాన్‌ కామాన్‌ త్యక్త్వా సర్వానశేషతః 
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః 1241 
శనై: శనైరుపరమేత్‌ బుద్దా _ధృతిగృహీతయా 
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్‌ | 25 | 
యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్‌ 
తతస్తతో నియమ్యైతత్‌ ఆత్మన్యేవ వశం నయేత్‌ 126! 
ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్‌ 
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్‌ j 271 
యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః 
సుఖేన బ్రహ్మసంస్పర్శమ్‌ అత్యంతం సుఖమశ్నుతే | 28 | 
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని | 

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః 129 । 
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి | 

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి 130| 
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః 
సర్వథా వర్తమానో౭పిస యోగీ మయి వర్తతే 131! 
ఆత్మాపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో ఇర్జున | 

సుఖం వాయది వాదుఃఖంస యోగీ పరమో మతః 132! 

అర్జున ఉవాచ 

యో౭_యం యోగస్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన 
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్‌ స్థితిం స్థిరామ్‌ 133! 


ఆఅవ అధ్యాయము - ఆత్మసంయమయోగము 


77 


చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ద్రఢమ్‌ 

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరిన సుదుష్కరమ్‌ । 
శ్రీభగవాన్‌ ఉవాచ 

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌ | 

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే | 

అసంయతాత్మనా యోగో దుష్ట్రాప ఇతిమే మతిః | 


వశ్యాత్మనా తు యతతా శక్యో౭వాస్తముపాయత: | 
అర్జున ఉవాచ 
అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానస: | 


34। 


అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి 137। 
కచ్చిన్నోభయవి భ్రష్టః ఛిన్నా భ్రమిన నశ్యతి | 
అప్రతిష్ట మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి | 38। 
ఏతన్మే సంశయం కృష్ణ _ ఛేత్తుమర్హస్యశేషత:ః । 
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే 139 । 


శ్రీభగవాన్‌ ఉవాచ 
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే 
న హి కల్యాణకృత్‌ కళ్చిత్‌ దుర్గతిం తాత _ గచ్చతి 
ప్రాప్య పుణ్యకృతాం లోకాన్‌ ఉషిత్వా శాశ్వతీః సమాః 
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోం భిజాయతే 
అథవా యోగినామేన కులే భవతి ధీమతామ్‌ 
ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ  యదీదృశమ్‌ 


తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్‌ 
యతతే చ తతో భూయః సంసిద్దౌ కురునందన 


78 గీతామాధుర్యము 


పూర్వాభ్యాసేన తేనైవ పహ్రియతే హ్యవశోలిపి సః । 
జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతివర్తతే । 44 । 
ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్పిష: | 
అనేకజన్మసంసిద్ధ తతో యాతి పరాం గతిమ్‌ | 45 । 
తపస్విభ్యో9_ధికో యోగీ జ్ఞానిభ్యోల_పి మతోం ధికః 
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ _భవార్డున 146 । 
యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా 
శ్రద్దావాన్‌ భజతే యో మాం స మే యుక్తతమో మతః | 47 | 
ఓం తత్ప్సదితి శ్రీ మద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశా।స్రే 
శ్రీకృష్ణార్ణునసంవాదే ఆత శసంయమయోగోనామ షస్టోల_ ధ్యాయః ॥ 6 ॥ 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


ఆజువ అధ్యాయము - ఆత్మసంయమయోగము 


శ్రీభగవానుడు పలికెను - అర్జునా! (రెండవ అధ్యాయము నుండి ఐదవ 
అధ్యాయము వరకు) నేను కర్మయోగమును గూర్చిన అనేక విషయములను 
తెలిపితిని. ఇప్పుడిక కర్మయోగ సారమును గూర్చి తెలిపెదను. కర్మఫలమును 
- ఉత్పత్తి, వినాశకరమగు పదార్థములను ఆ(శ్రయింపక కర్తవ్య కర్మనాచరించు 
మనుష్యుడే సన్న్యాసి, అతడే యోగి యనబడును. కేవలము అగ్నిని, (క్రియను 
త్యజించినంత మాత్రమున వాడు సన్న్యాసి గాని, యోగిగాని కానేరడు. 
(6/1) 
కృష్ణా! సన్న్యాసిలో, యోగిలో గల గొప్ప మహత్యము ఏమిటి? 
అర్జునా! అదియే సంకల్పత్యాగము. ఏలయన, సంకల్పాలను 
వదిలిపెట్టకుండా మనిషి ఎలాంటి యోగి కాజాలడు కదా! (6/2) 
కేశవా! యోగి యగుటకు ముఖ్య కారణమేమి? 


పార్థా! యోగమునందు ఆరూఢము కాగోరెడు వాడు నిష్కామ భావంతో 
కర్మ నాచరించవలెను. అదియే అందులకు ముఖ్య కారణము. అట్టి 
యోగారూఢుడగు పురుషునకు లభించు శాంతియే పరమాత్మ తత్వమును 
పొందుటకు ముఖ్యకారణము అనగా సంసారమును త్యజించుటచే లభించెడు 
శాంతిని ఉపభోగించకపోవుటయే పరమాత్మ తత్వము (ప్రాప్తించుటకు 
కారణమగుచున్నదని తెలియుము. (6/3) 
అచ్యుతా! యోగారూఢుని లక్షణము లెట్టుండును? 


యోగారూఢునకు ఎలాంటి పదార్థములందుగాని, ఎటువంటి కర గల 
యందుగాని ఆసక్తి ఉండదు. అతని కెలాంటి సంకల్పములు ఉండవు.(6/4) 


మనుజుడు యోగారూఢుడగుటకు ఏమి చేయవలెను? 

మానవుడు స్వయంగా తనకు తానే ఉద్దరించుకొనవలెను. అతడు తనకు 
తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. కావున తన్ను తానే అధోగతి పాలు 
చేసికొనరాదు! (6/5) 


80 గీతామాధుర్యము 


కఫ కక స 
తనకుతానే మిత్రుడు, శత్రువు ఎట్లగును? 
స్వయంగా తనను తాను జయించిన వాడే తనకు తానుగా మిత్రుడు 


అగును. తనను తాను జయించలేని వాడు తనకే తాను శత్రువు కాగలడు! 
(6/6) 


తనకు తానే మిత్రుడగుటచే ఏమగును? 

అతడు ప్రారబ్దానుసారముగా లభించెడు అనుకూల - ప్రతికూలము 
లందు, ప్రస్తుతము చేయు కర్మల సఫలమునందు, విఫలమునందు, పరులచే 
జరిగెడు మానావమానములందు (ప్రసన్నముగా నుండును. కావున అతనికి 
పరమాత్మ ప్రాప్తి కలుగును. (6/7) 

ప్రభూ! పరమాత్ముడు ప్రాప్తించిన పురుషుని లక్షణములేవి? 

అతని అంతఃకరణము సదా జ్ఞాన విజ్ఞానములతో తృప్తి గలిగియుండును. 
అతనికి యింద్రియములు వశమైయుండును. అతడు అన్ని పరిస్థితులందు 
నిర్వికారుడై యుండును. మట్టి, రాయి, బంగారములయందు సమబుద్ది 
కలిగియుండును. కేవలము పదార్థములందేగాక, సుహృదుడు, మి(త్రుడు, 
శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, ద్వేషి బంధువు, సాధువు, పాపి, మున్నగు 
వ్యక్తులలో కూడా అతడు సమబుద్దిని కలిగియుండును. ఇట్టి సమబుద్దిని 
గలిగినవాడు మిక్కిలి (శ్రేష్టుడు. (6/8,9) 

ఇట్టి సమబుద్ది, కర్మ యోగముతో మాత్రమే కలుగునా? లేక వేరే 
ఇతరమైన సాధనముతో కూడా సంభవమా? 

ఈ సమబుద్ది ధ్యానయోగముతో కూడా కలుగుతుంది. కావున నేను 
ఈ ధ్యాన యోగ విధానమును తెలిపెదను. ధ్యానయోగి పరి[గ్రహమును 
త్యజించి కామనారహితుడై (కోరికలు లేనివాడై) ఏకాంత స్థానమునందు 
ఒంటరిగా నున్నవాడై తన మనస్సును పరమాత్మయందు నిలుపవలెను. 

(6/10) 


పరమాత్మయందు మనస్సును నిలుపుటకు అనగా ధ్యానము చేయుటకు 
కావలసిన దేమిటి? 


ఆఅవ అధ్యాయము - ఆత్మసంయమయోగము 81 


శుద్దమగు పవిత్రమైన స్థలమందు యోగి తన ఆసనమును దర్భలతో, 
మృగచర్మముతో, పవిత్ర వస్రముతో యుక్తముగా నుండునట్లు సిద్దపరచుకొని, 
ఎక్కువ ఎత్తెనదిగా గాని, ఎక్కువ (క్రిందుగా గాని ఉండకుండా సమానముగా 
నుండునట్టు చూచుకొనవలెను. (6/11) 
ఆసన మేర్చరచుకొని ఏమి చేయవలెను? 


ఆ యాసనముపై కూర్చుండి మనస్సు, యింద్రియముల చేష్టలను 
వశపరచుకొని అంతఃకరణ శుద్దికై ధ్యానయోగమును అభ్యసింపవలెను. 
(6/12) 
ఆసనముపై కూర్చుండు బెట్టు? 

శరీరమును, కంఠమును (మెదడు), శిరస్సును నిటారుగా, సమంగా, 
కదలకుండా నిలిపి, అటునిటు చూడకుండా కేవలము నాసికాగ్రభాగమునే 
చూచుచూ స్థిరముగా కూర్చుండవలెను. (6/13) 

ఆసనముపైన ఏ భావముతో కూర్చుండవలెను? 

భయరహితము, ప్రశాంతమగు అంతఃకరణము గలిగిన యోగి (బ్రహ్మ 
చర్య వ్రతము ననుష్టింపుచు మనస్సును ప్రాపంచిక విషయములనుండి 
తొలగించి నాయందే చిత్తము నిలిపి, నా పరాయణుడై కూర్చుండవలెను. 

(6/14) 
దీనివలన ఫలితమేమి? 

ఈ విధంగా ధ్యాన యోగమును అభ్యనింపుచు, మనస్సును 
వశపరచుకొనిన యోగికి నాలో నుండెడి పరమానందానికి పరాకాష్ట రూపమైనట్టి 
శాంతి లభించును. (6/15) 

పైన చెప్పబడిన ప్రకారంగా ధ్యానము చేయువారెందరో నుండెదరు. 
అయితే వారందరికి ధ్యానయోగము ఏల సిద్దించుట లేదు? అందులో గల 
బాధ ఏమిటి? 

అతిగా భుజించువాడికి, బొత్తిగా తిననివానికి అంతేగాక, అధికంగా 
నిద్రించెడువానికి, పూర్తిగా నిద్రించకుండా వుండెడువానికి ఈ యోగము 
సిద్దింపదు. (6/16) 

> 


82 గీతామాధుర్యము 


అయినచో ఈ యోగ మెవనికి సిద్ధింపగలదు? 
యథోచితముగా ఆహార విహారాదులు గావించువానికి, కర్మలలో తగిన 
విధముగా ్రవర్తించెడు వానికి, ఉచితరీతిగా నిద్రాజాగృతులు అలవరచుకొన్న 
వానికి వాటి ద్వారా దుఃఖము నశింపచేయు ఈ యోగము సిద్ధించును. 
(6/17) 
దుఃఖములను నశింపజేయునట్టి ఈ యోగము ఎప్పుడు సిద్ధించును? 
. వశపరచుకొనబడిన _ చిత్తము (మనసు) స్వస్వరూపమునందే 
నిలచియుండి నప్పుడు, స్వయంగా సంపూర్షమగు పదార్థములనుండి 
విముఖమగుచున్నప్పుడు అనగా తనకు ఏ పదార్థము లేశమాత్రముకూడా 
అవసరము లేదని భావించినప్పుడే, అతడు యోగియని పిలువబడును. అనగా 
అప్పుడాతనికి యోగము సిద్ధించును. (6/18) 
యోగికి స్వాధీనమైన చిత్రస్థితి ఎట్టుండును? 
గాలిలేని ప్రదేశమునందుండెడి దీపము ఏ విధముగా చలింపక 
యుండునో, అలాంటి స్థితియే యోగి యొక్క స్థిర చిత్తమునకు ఉండును. 
(6/19) 
చిత్తమునకు ఇటువంటి స్థితి కలిగిన మీదట ఏమగును? 
యోగాభ్యాసమువలన నిరోధింపబడిన చిత్తము ఉపరతిని పొందును. 
అప్పుడు యోగి తనను తాను స్వయంగా తనలోనే దర్శించుచూ, తనలో 
తాను సంతుష్టుడై పోవును. (6/20) 
ఇలాంటి యోగి కేమి లభించును? 
సాత్విక, రాజస, తామస సుఖములతో విలక్షణమైన ఆత్యంతిక సుఖము 
లభించును. తిరిగి అతడు స్వస్వరూపమునుండి ఎప్పుడు కూడా విచలితుడు 
కానేరడు. (6/21) 
అతడు ఏ కారణంగా విచలితుడు కానేరడు? 
అతడు నిలిచియున్న స్థితిలో సుఖమునకు కొదువ యుండనే 
యుండదు. కనుక దుఃఖము అచటికి చేరుకొనజాలదు. అందువలన అతడు 
చలింపక యుండును. (విచలితుడు కానేరడు) (6/22) 


ఆఅవ అధ్యాయము - ఆత్మసంయమయోగము 83 


ఇట్టి సుఖమును పొందుటకై ఏమి చేయవలెను? 


దుఃఖముల సంయోగము యొక్క వియోగమునే యోగమందురు. అట్టి 
యోగమును విసుగు జెందని ధైర్యోత్సాహములతో కూడిన చిత్తముతో 
పొందవలయును. (6/23) 

స్వస్వరూప ధ్యానముతో ప్రాప్తించెడు యోగము (సాధ్యరూపమగు 
సమతాస్థితి) పొందుటకై మరింకేదేని ఉపాయము గలదా? 
* బొన్కు కలదు! అదే నిర్గుణ - నిరాకార ధ్యానము. సంకల్పంవలన 
(ప్రభవించెడు సకల కోరికలను త్యజించి, మనస్సు ద్వారా యింద్రియ 
సముదాయమును వశపరచుకొని, క్రమ క్రమముగా సంసారము నుండి విరక్తి 
పొందనగును. సర్వత్రా పరిపూర్ణమైన పరమాత్మ యందు స్థితుడై ఆవంతయును 
చింతింపకూడదు. (6/24,25) 

ఒకవేళ చింతించినచో! 

అభ్యాసము చేయవలెను. అనగా మనస్సు ఎచ్చటెచ్చట (మనస్సు) 
తిరుగాడుచుండునో, అచ్చచ్చటి నుండి దానిని తొలగించి పరమాత్మయందే 
నిలుపవలెను. (6/26) 

ఇటుల జేసినచో ఏమగును? 


రజోగుణ వృత్తి తొలగిపోయి, ప్రశాంత మనస్సు గలిగి దోషరహితుడై 
బ్రహ్మ భూతుడైన (బ్రహ్మతో ఏకత్వము పొందినట్టి)ి యోగికి ఉత్తమమైన 
(సాత్త్విక) సుఖము లభించును. (6/27) 

అటు పిమ్మట నేమగును? 

పాపరహితుడగు ఆ యోగికి సుఖపూర్వకముగ పరబ్రహ్మ స్వరూపమగు 
అవధులులేని సుఖము లభించును. (6/28) 

ఇక్కడ (ఇరువది ఎనిమిదవ శ్లోకం) వరకు మీరు మూడు విధములుగా 
ధ్యాన మొనర్చెడు వారిని గూర్చి వర్ణించినారు. అయితే వారు ప్రపంచమును 
ఏ దృష్టితో చూచెదరో, దానిని వర్లింపలేదు. మతా గూర్చి 
ధ్యానమొనర్చెడువారు ప్రపంచమును ఏ దృష్టితో చూచెదరు అను సంగతిని 
గూర్చి అడుగుచున్నాను? 


84 గీతామాధుర్యము 


అతడు సకల ప్రాణులలో తనను - తన ఆత్మ స్వరూపమును, సకల 
ప్రాణులను తన ఆత్మలోనే చూచును. అందుచేత అతడు సమదర్శియగును. 
(6/29) 
నీ సగుణ స్వరూపమును ధ్యానించునతడు ఈ ప్రపంచమును ఏ 
దృష్టితో చూచును? 
అతడు అందరిలో నన్ను గాంచును. అటులే అందరిని నాలో చూచును. 
కావున అతని ముందు నేను అదృశ్యుడనుగాను, అతడు నా ముందు 
అదృశ్యుడు కానేరడు. (6/30) 
మీరును మరియు ఆ యోగి ఇరువురును పరస్పరముగా అదృశ్యము 
గాకుండా ఏల ఉండెదరు? 
అతడు సకల (ప్రాణులలో నున్న నాతో ఏకమై నన్ను భజించును. 
అందువలన అతడు నిత్య నిరంతరము నాలోనే యుండును. ఇక మేము 
ఇరువురము, ఒకరికొకరము అదృశ్యమై ఎట్టుండగలము? ఉండలేము. 
(6/31) 
నిర్గుణ నిరాకారమును ధ్యానించువాడు, ఈ (ప్రపంచము నెట్టు 
చూచును? 
అజ్ఞాని యగు పురుషుడు తన శరీర అవయవములందు, తన సుఖ - 
దుఃఖములందు తనను ఏ విధంగా ఏకరూపముగ జూచునో, అట్లే అతడు 
ఇతరుల సుఖదుఃఖములను తన సుఖదుఃఖములుగా భావించును. అందుచేత 
ఆ యోగి సర్వడ్రేష్ణుడుగా నెంచబడును. (6/32) 
అర్జునుడి ట్లనెను - ఇప్పటివరకు మీరు సమతా ప్రాప్తికి సాధనమైన 
ధ్యానయోగమును గూర్చి వర్ణించినారు. కాని నేనైతే మనస్సు చంచలమైనందున 
ఆ ధ్యాన యోగంలో స్థిరస్థితిని గాంచలేకున్నాను. ఏలయన, మనస్సు కడు 
చంచలమైనది. కలత బెట్టునది. బలమైనది. మొండితనము గలది. కనుక 
దానిని నిగ్రహించుట వాయువువలె కఠినమైనదని నేను తలంచుచున్నాను. 
(6/33,34) 
భగవానుడిట్లనెను - చాలా చక్కనిమాట, సత్యమైన మాట. మనస్సు 


ఆఅవ అధ్యాయము - ఆత్మసంయమయోగము 85 
న చయ. క 
అటువంటిదే కాని, అభ్యాస వైరాగ్యముల చేత అది నిగ్రహింపబడును. అర్జునా! 
అందుచేత మనస్సు, యింద్రియములు వశముగాని వానికి, ధ్యానయోగము 
ప్రాప్తించుట కఠినము. అట్టే మనస్సు, యింద్రియములు వశమునందు గలవాని 
ద్వారా ధ్యానయోగము పొందబడును. (6/35,36) 


అర్జును డిట్లనెను - ఓ మధుసూదనా! ఓ మహాబాహూ! సాధనయందు 
శ్రద్ధ గలిగి, శిథిల ప్రయత్నము గల సాధకుడు అంత్యకాలము నందు సాధన 
నుండి తొలగిపోయినచో ఆ సాధకుడు ఎలాంటి గతిని పొందును? ప్రాపంచిక 
విషయములకు ఆశయ రహితుడు, పరమాత్మ ప్రాప్తి మార్గము నందు 
మోహితుడైన సాధకుడు చెదిరి, ముక్కలైన మేఘమువలె ఉభయ భ్రష్టుడై 
నశించి పోజాలడు గదా? ఓ కృష్ణా! ఇదే నా సంశయము. నా ఈ 
సందేహమును మీరే నివారింపగలరు. దీనిని మీరు తప్ప మరెవరునూ 
నివారింపజాలరు. (6/37-39) 


భగవానుడిట్లనెను - పార్థా! అతడు ఈ లోకమునగాని, పరలోకమునగాని 
పతన మొందడు. ప్రియతమా! కళ్యాణ కారకమైన కర్మ నాచరించువాడు 
ఎవడైనా సరే! దుర్గతిని పొందనేరడు. (6/40) 
అతడు దుర్గతి నొందడు. అయితే ఎచటికి వెళ్ళును? 


కొంత సాంసారిక సుఖేచ్చను కలిగియున్న యోగభ్రష్టుడగు సాధకుడు 
పుణ్యకర్మల నాచరించెడు వారి లోకములకు వెళ్ళి, అచట అనేక సంవత్సరాలు 
నివసించి, తిరిగి మృత్యు (మర్త్య) లోకమునందలి పవిత్రాచరణముగల 
శ్రీమంతుల ఇంట జన్మించును. మరియు సాంసారిక సుఖేచ్చ లేకుండా 
అంత్యకాలములో ఏ కారణం చేతనైనా యోగభష్టుడైన సాధకుడు, నేరుగా 
(స్వర్గాదిలోకములకు వెళ్ళకుండా) తత్త్వజ్ఞులగు యోగుల వంశములో 
జన్మించును. అయితే ఇటువంటి జన్మ కలుగుట ఈ లోకంలో మిక్కిలి 
దుర్లభమైనది. (6/41,42) 

తత్ప్వజ్ఞులగు యోగుల వంశంలో జన్మించిన మీదట నేమగును? 

కురునందనా! అక్కడ అతనికి పూర్వజన్మలో చేయబడిన సాధన - 
సామ(గ్రి అనాయాసముగనే లభించును. తిరిగి అతడు దానిని సిద్ధింప 
చేసికొనుటకై తత్పరతతో ఇతోధికముగా ప్రయత్నము చేయును. 


(6/43) 


86 గీతామాధుర్యము 


యోగుల వంశంలో జన్మించిన వారల సంగతిని తెలిపినావు, ఇక 
శ్రీమంతుల ఇంట జన్మించినవారి సంగతేమిటి? 

భోగములపట్ల పరవశుడగుతూ కూడా అట్టి యోగభ్రప్పుడు పూర్వాభ్యాస 
కారణంగా పరమాత్మ ప్రాప్రమగుమార్గంవైపు ఆకర్షితుడగును. 

అతడట్టు సాధనవైపు ఆకర్షితుడగుటకు గల పూర్వాభ్యాస శక్తి ఏమిటి? 

యోగజిజ్ఞాసువే వేదోక్త సకామ కర్మలను అతి(క్రమించగల్లినపుడు, 
యోగమునందు లగ్నమై యోగభ్రష్టుడైన సాధకుని గూర్చి చెప్పవలసిన 
దేమున్నది? (6/44) 

పరమాత్మవైపు ఆకర్షితుడగుటచే నేమగును? 

అతిశీఘ్రముగా అతడు సాధనయందు మునిగిపోవును. తద్ద్వారా సకల 
పాపములనుండి ముక్తుడై, అనేక జన్మల ద్వారా సిద్దుడైన ఆ సాధకుడు 
పరమగతి యగు పరమాత్మను పొందును. (6/45) 

పరమగతిని పొందిన యోగి గొప్పతనమేమి? 

అర్జునా! ఆ యోగి సకామ తపస్సంపన్నులకంటెను, జ్ఞానులకంటెను, 
కర్మ నిష్టులకంటెను గూడా (శ్రేష్టుడు. కావున నీవు కూడా యోగివి గమ్ము. 

(6/46) 

యోగులలో శ్రేష్టుడైన వాడు ఎవరు? 

కుంతీపుత్రా! నాయందే అంతఃకరణమును లగ్నమొనర్చి నన్ను శ్రద్దా 
భక్తులతో భజించునట్టి వాడు యోగులందరిలోకెల్ల (శ్రేష్టుడు. (6/47) 


“ఆత్మసంయమయోగము” అనెడు 
ఆజవ అధ్యాయము ముగిసెను. 


ES నీ నీ 
ళ్ళ OO “ 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


ఏడవ అధ్యాయము - జ్ఞానవిజ్ఞానయోగము 


శ్రీ భగవాన్‌ ఉవాచ 
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్‌ మదాశ్రయః 
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చుణు 
జ్ఞానం తేఒహం సవిజ్ఞానమ్‌ ఇదం _ వక్ష్యామ్యశేషత: 
యద్‌ జ్ఞాత్వా నేహ భూయో౭_న్యత్‌ జ్ఞాతవ్యమవశిష్యతే 
మనుష్యాణాం సహస్రేషు కళ్చిద్యతతి సిద్దయే 
యతతామపి సిద్దానాం కళశ్చిన్మాం వేత్తి తత్త్వతః 
భూమిరాపోల నలో వాయుః: ఖం మనో బుద్దిరేన చ 
అహంకార ఇతీయం మే భిన్నా _ ప్రకృతిరష్టధా 
అపరేయమితస్వ్వన్యాం (ప్రకృతిం విద్ధి మే పరామ్‌ 
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్‌ 
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ 
అహం కృత్నుస్య జగతః ప్రభవః ప్రలయస్తథా 
మత్తః పరతరం నాన్యత్‌ కించిదస్తి ధనంజయ 
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ 
రసో౭_హమప్పు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః 
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు 
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసా 
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు 
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్‌ 
బుద్ధిర్చుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్‌ 


88 గీతామాధుర్యము 


బలం బలవతాం చాహం కామరాగవివర్షితమ్‌ | 


ధర్మావిరుద్దో భూతేషు కామోం స్మి భరతర్షభ 1111 


యే చైవ సాత్తికా భావా రాజసాస్తామసాశ్ళ యే 


మత్త ఏవేతి తాన్‌ విద్దిన త్వహం తేషుతే మయి 112; 


త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్‌ | 


మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్‌ 113 । 


దైవీ హ్యేషా గుణమయీ మను మాయా దురత్యయా 


మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే 1141 


న మాం దుష్కృతినో మూఢా: ప్రపద్యంతే నరాధమాః । 


మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశితాః 115 । 


చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోల_ర్జున 


ఆరో జిజాసురరార్లీ జ్ఞానీ చ భరతరభ 1161 
లా =a అథ Ga య 


తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే 
ప్రియో హి జ్ఞానినోల_త్యర్థమ్‌ అహం స చ మమ ప్రియః 117 । 
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవన మే మతమ్‌ | 


అస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్‌ 1 18 | 


బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్‌ మాం ప్రపద్యతే 


వాసుదేవః సర్వమితి స మహాత్మా  సుదుర్లభః 119 | 


కామైస్తె స్తెర్హ తజ్ఞానాః ప్రపద్యంతేం_న్యదేవతాః 


తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాః స్వయా 1201 
@థ 


యోయోయాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి 


తస్య తస్యాచలాం డ్రద్దాం తామేన విదధామ్యహమ్‌ 1 21! 


స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే । 


లభతే చ తతః కామాన్‌ మయైన విహితాన్‌ హి తాన్‌ 122! 


ఏడవ అధ్యాయము - జ్ఞానవిజ్ఞానయోగము 


అంతవత్తు ఫలం తేషాం తద్భనత్యల్పమేధసామ్‌ 
దేవాన్‌ దేవయజో యాంతి నుద్భక్తా యాంతి మామపి 
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్దయః 
పరం భానమజానంతో నుమాన్యయమనుత్తమమ్‌ 
నాహం ప్రకాశ సర్వస్య యోగమాయాసమావృతః 
మూఢో౭ యం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్‌ 
వేదాహం సమతీతాని _ వర్తమానాని _ చార్జున 
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన 
ఇచ్చాద్వేషసముత్సేన ద్వంద్వమోహేన భారత 
సర్వభూతాని సమ్మోహం సర్లే యాంతి పరంతప 
యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్‌ 
తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢమవ్రతాః 
జరామరణమోక్షాయ మామాఢ్రిత్య యతంతి యే 
తే బ్రహ్మ తద్విదుః కృత్నమ్‌ అధ్యాత్మం కర్మ చాఖిలమ్‌ 


సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః 
ప్రయాణకాలే£పి చ మాం తే విదుర్యుక్తచేతసః 


89 


1231 
1241 
125 1 
॥ 
1261 
॥ 
127 1 
॥ 
1281 
॥ 


129, 


130; 


ఓం తత్సదితి శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశా స్తే 
శ్రీకృష్ణార్ణునసంవాదే జ్ఞానవిజ్ఞాన యోగో నామ సప్తమోల_ధ్యాయః ॥ 7 ॥ 


0 0 నీ 
D0 ళం DO 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


ఏడవ అధ్యాయము - జ్ఞానవిజ్ఞానయోగము 

కృష్ణా! నీవు తెల్పిన సర్వశ్రేష్టుడగుయోగిని నేను కాగలనా? 

అవశ్యము కాగలవు. 

ఎట్టు? 

భగవానుడిట్లనెను - పార్టా! నా యందే చిత్తమునుంచి, నన్నే ఆశ్రయించి, 
నన్నే భజింపుచూ నీవు నిస్సందేహముగా నా సమ(గ్రరూపమును తెలియగలవు. 
ఈ విషయంలో నీవు నా మాటను వినుము. నేను నీకు విజ్ఞానముతో కూడిన 
జ్ఞానమును సంపూర్ణంగా చెప్పెదను. దీనిని తెలియుటవలన నా సమ(గ్రరూప 
జ్ఞానము కల్లును. నీకు మనుష్యలోకం (ప్రపంచం)లో తెలియవలసినది మరేదీ 
మిగిలియుండదు. (7/1,2) 

అదే నిజమైతే మీ సమ(గరూపము నందరూ ఎందుకు తెలిసికొనరు? 


ఇలాంటి సహజ (ప్రవృత్తి చాలా తక్కువమందిలో వుంటుంది. వేలాది 
మనుష్యులలో ఏ ఒక్కడు మాత్రమే తన (శ్రేయస్సును గూర్చి యత్నించును. 
అట్టు ప్రయత్నించు సిద్దులలో కూడా ఏ ఒక్కడో నా సమ(గ్రరూపమును 
తాత్వికంగా తెలిసికొనును. (7/3) 

మీ సమగ్రరూపమెట్టిది? దాని మూలకారణ మెవరు? 

నా అపరా(జడ) (ప్రకృతి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, మనస్సు, 
బుద్ది, అహంకారము అను నీ ఎనిమిది విధములుగ విభజింపబడినది. 
దీనికంటే పూర్తిగా భిన్నమైన జీవరూపమగు నా పరా (చేతన) (ప్రకృతి గలదు. 
అది (అహంకార-మమకారముల జేసి) జగత్తును ధరించియున్నది. ఈ అపరా, 
పరా ్రకృతుల ద్వారానే సకల ప్రాణులు ఉత్పన్నమగుచున్నవి. 

వాస్తవమునకు సంపూర్ణ జగత్తునకు మూలకారణము నేనే, ఏలనన, నా 
నుండే జగత్తు ఉద్భవించినది. నాలోనే లయ మొందుచున్నది. అందుచేత 
నేను, నేనే అయియున్నాను. ఓ ధనంజయా! నా కన్న వేరొండు కారణము 


ఏడవ అధ్యాయము - జ్ఞానవిజ్ఞానయోగము 91 


ఏదియూ లేదు. దారముతో (గ్రుచ్చబడిన మాలయందు గల మణులలో దారము 

నందు అంతటా దారమే యున్నట్లు ఈ జగత్తునందంతటా నేనే ఓతప్రోతమై 

యున్నాడను. (7/4-7) 
ప్రపంచంలో తమరు ఏ రూపాలలో నిండియున్నారు ప్రభూ? 


కుంతీపు(త్రా! జలములోని రసమును నేను. సూర్యచంద్రుల వెలుగును 
నేను. సకల వేదములలో ఓంకారమును నేను. ఆకాశంలో శబ్దమును, 
మనుష్యులలో పురుషార్థమును, పృథ్విలో పవిత్ర గంధమును, అగ్నియందు 
తేజస్సును, సర్వప్రాణుల జీవనమును (చేతనాశక్తిని, తాపసుల యందలి 
తపస్సును నేను. పార్థా! సకల ప్రాణులలో అనాదియెన బీజమును నేను. 
బుద్ధిమంతులలోని బుద్దిని, తేజోవంతులగు పురుషుల తేజస్సు (ప్రభావము)ను 
నేనే. బలవంతులగు వారిలో ఆసక్తి కోరిక (కామ-రాగము)లు లేనట్టి శుద్దమగు 
బలమును నేను. మనుజులలో  ధర్మయుక్తమగు కామమును నేను. ఇంకను 
ఏమని చెప్పను? సాత్త్విక, రాజస, తామస భావములెన్నెన్ని గలవో, 
అవన్నియునూ నావల్లనే కలుగును. కాని అవి నా యందుగాని, నేను 
వానియందుగాని లేను. అనగా వాని నుండి నేను పూర్తిగా నిర్లిప్తంగా, అతీతంగా 
ఉన్నాను. (7/8-12) 

ఒకవేళ ఇలాంటి మాటే వున్నట్లయితే అందరూ తమరిని ఈ విధంగా 
ఎందుకు తెలిసికొనరు? 


వారలు కేవలము (త్రివిధ గుణముల వలన మోహితులగుచున్నారు. అనగా 
ఈ జగత్తునందు వారు పుట్టుచూ - గిట్టుచూ యుండెదరు. పుట్టు - చావులకే 
పరిమితమయ్యెదరు. అందుచేత (త్రిగుణములకు అతీతుడను, అవినాశిని 
యగునన్ను తెలియజాలరు. (7/13) 

అయినచో నిన్ను ఎవరు ఎరుగుదురు? 

నా ఈ ్రిగుణాత్మకమైన మాయ కడు దుస్తరమైనది. ఈ మాయకు 
విముఖులై ఎవరైతే నన్ను మా(త్రమే శరణు కోరెదరో, వారే ఈ మాయను 


*  ధర్మనిర్ణయము మనుష్యుల కొరకే గాని, మనుష్యేతర ప్రాణులయందు 
ధర్మ విధానము శాసింపబడదు. 


92 గీతామాధుర్యము 
తష టంత హూ 


దాటి పోయెదరు. అనగా నా కృప వలన మాయను తరించి నన్ను 
తెలిసికొనెదరు. (7/14) 
ఇది నిజమైతే అందరూ నీ శరణు కోరుట లేదెందుకు? 
ఆసుర భావము నాశ్రయించిన మూఢ జనులు, మాయచేత జ్ఞానము 
కప్పబడినవారగు నీచ మానవులు, దుష్టులయిన వారలు నా శరణు గోరరు. 
(7/15) 
అట్లయిన నీ శరణు కోరువారెవరు ప్రభూ? 
భరతవంశ శ్రేష్టుడవగు ఓ అర్జునా! ఆర్హులు, అర్జార్జులు, జిజ్ఞాసువులు, 
జ్ఞానులు ((ప్రేమభక్తులు) ఈ నాలుగు విధములైన ఉత్తమకర, గలొనర్చు భక్తులు 
నన్ను భజించెదరు. అనగా నా శరణు గోరెదరు. (7/16) 
ఈ నలుగురిలో శ్రేష్టుడు ఎవరు? 


అనన్య (ప్రేమభక్తి కలిగియున్న జ్ఞాని శ్రేష్టుడు. ఎందుకనగా? అతడు 
కేవలము నాయందే చరించును. అందుచేత నేను అతనికి, అతడు నాకు 


అత్యంత ప్రియుడు. (7/17) 
ఇతర భక్తులెవరూ శ్రేష్టులు కారా? 
వారందరును ఉదారులే. 'శ్రేష్టులే. (7/18) 


జ్ఞాన (ప్రేమ) భక్తునకు ఇంతటి గొప్పతనమేల? 

అనేక జన్మల అంతిమమగు మనుష్య జన్మను పొంది నా శరణుగోరి 
సర్వము వాసుదేవుడే యని యిట్టు అనుభవింపగల మహాత్ములు ఈ 
ప్రపంచంలో మిక్కిలి దుర్లభము కదా! (7/19) 

అందరు ఇటువంటి ప్రేమ భక్తులు కాకపోవుటలో గల కారణమేమిటి? 

రకరకములైన కోరికల కారణంగా “సర్వస్వము వాసుదేవమయ' మనెడు 
జ్ఞానము కప్పివేయబడినట్టి మనుష్యులు తమ స్వభావముచేత నియంత్రింప 
బడినవారై నా శరణు కోరక (నన్ను వదిలి) ఇతర దేవతల శరణు జొచ్చెదరు 
అనగా ఆ దేవతలను ఉపాసించుటలో నిమగ్నమయ్యెదరు. (7/20) 


ఏడవ అధ్యాయము - జ్ఞానవిజ్ఞానయోగము 93 
న ర ET 


వారిని నీవు నీవైపు ఏల ఆకర్షించకుందువు? 


మనుష్యుల కివ్వబడిన స్వేచ్చను (స్వతంత్రమును) నేను లాగుకొనను. 
అంతేగాక, ఏ మనుష్యుడు ఏ ఏ దేవతను శ్రద్దాపూర్వకంగా పూజించునో, ఆ 
యా దేవతలపట్ల నేను అతని శ్రద్ధను దృఢముగా జేసెదను. అతడునూ అదే 
శ్రద్ధాయుక్తుడై ఆ దేవతలను సకామభావముతో ఆరాధించును. 


కాని వారికి ఆ ఉపాసన ద్వారా ఏ ఫలము లభించునో, అది నా ద్వారా 
నిర్ణయింపబడినదే లభింపగలదు! అయితే సకామ భావయుక్తంగా దేవతల 
నారాధించు కారణంగా ఆ అల్పబుద్దులకు అంతముగల అనిత్యమైన ఫలమే 
లభించును. వారికి నా ప్రాప్తి లభింపదు. వారలు ఎక్కువ కెక్కువగా దేవతల 
పునరావర్తి లోకములకు వెళ్లవచ్చును. కాని, నా భక్తులు మాత్రము నన్నే 
చేరుకొందురు. (7/21,22,23) 


నీ భక్తులకు నీవు ప్రాప్తించినపుడు, అందరూ నీ భక్తులే కానలెను కదా? 

మిత్రమా! వారు నా యొక్క అవినాశి (శాశ్వితత్త్య) భావమును 
గుర్తించకుండా నన్ను సాధారణ మనిషిగానే భావించుచున్నారు. కనుక వారు 
నా భక్తులుగా ఎట్టు కాగలరు? (7/24) 

వారలు నీ పరమ భావమును గుర్తించరు సరే; వారి యందు దయతో 
నీవే నీ నిజ రూపముతో ప్రత్యక్షము ఏలకావు? 

ఆ మూఢ జనులు నన్ను జన్మలేని వానిగా, అవినాశిగా సమ్మతించనపుడు 
నేను కూడా యోగమాయతో ఆచ్చాదింపబడి అడ్డు తెరతో దాగి యుండెదను. 
కనుక వారి ముందు నిజస్వరూపముతో (ప్రత్యక్షము గాను. (7/25) 

ఆ యోగమాయ యొక్క అడ్డు తెర మీ ముందు కూడా ఉండవచ్చును 
గదా? 

లేదు. అర్జునా! భూత, భవిష్యద్వర్తమానములందు కలుగు సంపూర్ణ 
ప్రాణులను గూర్చి నేనెరుగుదును. కాని, మాయా మోహితులగు జీవులు 
నన్ను మాత్రము తెలిసికొనజాలరు. (7/26) 


94 గీతామాధుర్యము 


నిన్ను తెలియక పోవుటలోగల ముఖ్య కారణమేముండును? 

ఓ పరంతపా! ఇచ్చా, ద్వేషముల నుండి ఉత్పన్నమైనవి ద్వంద్వ 
మోహములు. ఈ ద్వంద్వమోహముల వల్లనే మనుష్యులు జగత్తులో 
జన్మమరణముల నొందుచుండెదరు. 

అయితే అందరూ ద్వంద్వ మోహములతో మోహితులయ్యెదరా? 

లేదు. పుణ్య కర్ములగు ఏ మనుష్యుల పాపము నశించి పోయినదో, 
అట్టి వారలు ద్వంద్వమోహ రహితులయ్యెదరు. మరియు దృఢట్రతులై నా 
భక్తిలో లీనమయ్యెదరు. (7/28) 

దృఢవ్రతులై (నీ భజన యందు లీనమగు) నీ భక్తిని గలిగి యుండుచో 
నేమగును? 

జరా - మరణముల నుండి ముక్తి నొందుటకై నన్ను మాత్రమే ఆశ్రయించి 
ప్రయత్నించెడు వారలు (బ్రహ్మమును, అధ్యాత్మమును, సంపూర్ణ కర్మను 
తెలిసికొందురు. వారలు అధిభూత, అధిదైవ, అధియజ్ఞ సహితముగా నన్ను 
అనగా నా సమ(గ్ర స్వరూపమును (వాసుదేవః సర్వమ్‌ అని) తెలియుదురు. 
అంతేగాక, అంత్యకాలమున వారు నన్ను చేరుకొనెదరు. (7/29,30) 

'జ్ఞానవిజ్ఞానయోగము' అనెడు 
ఏడవ అధ్యాయము ముగిసెను. 


నీ 0 నీ 
D0 శ DO 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 
ఎనిమిదవ అధ్యాయము -అక్షరబహ్మయోగ 
అర్జున ఉవాచ 


కిం తదహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ 
అధిభూతం చ కిం ప్రోక్తమ్‌ అధిదైవం కిముచ్యతే 


అధియజ్ఞః కథం కోర త్ర దేహే9_స్మిన్‌ మధుసూదన 


ము 


ప్రయాణకాలే చ కథం జ్ఞేయోం_సి నియతాత్మభిః 2,1 
శ్రీభగవాన్‌ ఉవాచ 

అక్షరం బ్రహ్మ పరమం స్వభావో£ ధ్యాత్మముచ్యతే ॥ 

భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః 13 । 


అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్‌ । 
అధియజ్ఞో౭ హమేవాత్ర దేహే దేహభృతాం వర ।4। 


అంతకాలే చ మామేవ స్మరన్‌ ముక్త్వా కలేవరమ్‌ । 
యః ప్రయాతి స మద్భానం యాతి నాస్త్యృత్ర సంశయః ।5। 


యం యం వాపి స్మరన్‌ భావం త్యజత్యంతే కలేవరమ్‌ । 
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః 16। 


తస్మాత్‌ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ । 


మయ్యర్పితమనోబుద్ది: మామేవైష్యస్యసంశయమ్‌ 171 
అభ్యాసయోగయుక్తేన చేతసా _నాన్యగామినా । 


పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్‌ । 
కవిం పురాణమనుశాసితారమ్‌ 
అణోరణీయాంసమనుస్మరేద్య: ॥ 
సర్వస్య ధాతారమచింత్యరూపమ్‌ 
ఆదిత్యవర్లం తమసః పరస్తాత్‌ । 


9, 


96 గీతామాధుర్యము 


a 


ప్రయాణకాలే మనసాచలేన 
భక్త్యా యుక్తో యోగబలేన చైవ 
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్‌ 
స తం పరం పురుషముపైతి దివ్యమ్‌ 
యదక్షరం వేదవిదో వదంతి 
విశంతి యద్యతయో వీతరాగాః 
యదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి 
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే 
సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ 
మూర్చ్యాధాయాత్మనః ప్రాణమ్‌ ఆస్టీతో యోగధారణామ్‌ 
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్‌ మామనుస్మరన్‌ 
యః ప్రయాతి త్యజన్‌ దేహం స యాతి పరమాం గతిమ్‌ 
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః 
తస్యాహం సులభః పార్ట నిత్యయుక్తస్య యోగినః 
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్‌ 
నాప్నువంతి మహాత్మానః సంసిద్దిం పరమాం గతాః 
ఆబ్రహ్మభువనాల్లోకా: పునరావర్తినోల_ర్జున 
మాముపేత్య తు కౌంతేయ పునర్దన్మ న విద్యతే 
సహస్రయుగపర్యంతమ్‌ అహర్యధద్రహ్మణో _ విదుః 
రాత్రిం యుగసహస్రాంతాం తే£హోరాత్రవిదో జనాః 
అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః _ ప్రభవంత్యహరాగమే 
రాత్రాగమే ప్రలీయంతే తభైవావ్యక్తసంజ్ఞకే 
భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే 
రాత్రాగమే£. వశః పార్థ ప్రభవత్యహరాగమే 


110। 


LIE 


1121 


113! 


114! 


1151 


1161 


117! 


1181 


119। 


ఎనిమిదవ అధ్యాయము - అక్షరబ్రహ్మయోగము 97 


పరస్తస్మాత్తు భావో న్యో౭_వ్యక్షో వ్యక్తాత్‌ సనాతనః । 
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి | 20, 
అవ్యక్షోల క్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిమ్‌ । 
యం ప్రాప్య న నివర్తంతే తద్దాము పరమం మమ । 21; 
పురుషః స పరః పార్థ _ భక్త్యా లభ్యస్వనన్యయా । 
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్‌ । 22 | 
యత్ర కాలే త్వనావృత్తిమ్‌ ఆవృత్తిం చైవ యోగినః | 
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ 123। 
అగిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్‌ | 
తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః | 24 । 
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్‌ । 
తత్ర చాంద్రమసం జ్యోతిః యోగీ ప్రాప్య నివర్తతే | 25 | 
శుక్షకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే । 
ఏకయా యాత్యనానృత్తిమ్‌ అన్యయావర్తతే పునః | 26 | 
నైతే సృతీ పార్థ జానన్‌ యోగీ ముహ్యతి కశ్చన | 
తస్మాత్‌ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్డున । 27, 
వేదేషు యజ్జేషు తపస్సు చైవ 

దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్‌ 
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా 


యోగీ పరం స్థానముపైతి చాద్యమ్‌ | 28 | 
ఓం తత్సదితి శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 
శ్రీకృష్ణార్ణునసంవాదే అక్షరబ్రహ్మయోగో నామ అష్టమోల_ధ్యాయః ॥ 8 ॥ 


ణి ణి ఢి 


1028 Geeta Madhuryam (Telugu)_Section_4_Front 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


ఎనిమిదవ అధ్యాయము-అక్షరబ్రహ్మయోగము 

అర్జునుడిట్లనెను - ఓ పురుషోత్తమా! మీరు ఇప్పుడే మీ ఆశ్రిత జనుల 
ద్వారా తమ బ్రహ్మము, అధ్యాత్మము మొదలగు సమగ్ర రూపమును 
తెలియునట్టి సంగతి తెలిపితిరి. అయితే బ్రహ్మ మనగా నేమిటో తెలియగోరు 
చున్నాను? 

భగవానుడిట్లనెను - ఆ పరమ అక్షరమును అనగా నిర్గుణ నిరాకార 
పరమాత్మను (బ్రహ్మమనెదరు. 

అధ్యాత్మమన నేమి? 

జీవుల ఉనికిని (స్టితిని) అధ్యాత్మమనెదరు. 

కర్మ ఏమిటి? 

సృష్ట్యాది యందు నేనొక్కడినే అనేక రూపములనగుదునుగాక' యనెడు 
నా సంకల్ప రూప త్యాగమే కర్మ (ఆదికర క యనబడును. 

భగవన్‌! అధిభూతమను పేరుతో ఏమి చెప్పబడినది? 

అర్జునా! నశించునట్టి పదార్థములు అన్నియు అధిభూతములు. 

అధిదైవమని దేనిని అందురు? 

సృష్టి ప్రారంభములో తొలుదొల్తగా అవతరించెడు హిరణ్యగర్భ (బ్రహ యే 
అధిదైవము. 

ఈ దేహమునందు అధియజ్ఞుడు ఎవరు? 

ఈ మనుష్యు శరీరమునందు అంతర్యామి రూపమున నేనే అధి యజ్ఞుడనై 
యున్నాను. 

భగవన్‌! అంత్యకాలమున మీరు ఎట్టు గుర్తుకు రాగలరు? 


అంత్యకాలమున నన్ను స్మరించుచు శరీరమును విడుచువాడు నన్నే 
పొందుచున్నాడు. అర్జునా! ఇందులో సందేహం లేదు. (8/1-5) 


1028 Geeta Madhuryam (Telugu)_Section_4_Back 


ఎనిమిదవ అధ్యాయము - అక్షరబ్రహ్మయోగము 99 


అంత్యకాలములో నిన్ను స్మరించినచో నిన్ను పొందవచ్చును. కాని నిన్ను 
స్మరించనిచో? 

కుంతీపుత్రా! ఈ మానవుడు అంతిమ సమయంలో ఏ యే భావమును 
న్మరిస్తూ దేహత్యాగము జేయునో, అతడా భావముతో ఎల్లవేళల 
('ప్రభావితుడగుతూ, అట్టి భావమునే పొందుచున్నాడు. (8/6) 

అటులయినచో, అంత్యకాలమునందు నీ స్మృతి ఉండుటకై ఏమి 
చేయాలి? 

నీవు, నీ మనోబుద్దులను నా యందే అర్పించి సర్వకాల, సర్వావస్టల 
యందు నన్నే స గ్రరించుచూ (సర్వవేళల) క్తర్తవ్య కర్మలను కూడా ఆచరించుము. 

దీనితో నేమగును? 

నీవు నన్నే పొందగలవు. (8/7) 

ఏ స్వరూపముతో నిన్ను చింతించాలి, ప్రభూ? 

సగుణ నిరాకారము, నిర్గుణ నిరాకారము, సగుణ సాకారము లని త్రివిధ 
స్వరూపములు. వీనిలో ముందుగా నేను సగుణ నిరాకారమును చింతించు 
విధానమును తెలిపెదను. పార్థా! సావధానముగా వినుము. అభ్యాస 
యోగయుక్తుడై అనన్య చిత్తముతో, పరమ పురుషుని (నాయొక్క సగుణ 
నిరాకార స్వరూపమును) చింతనము చేయుచు ఎవడు తన శరీరమును 
విడిచి వెళ్ళునో, అతడు నా యొక్క ఆ స్వరూపమునే పొందును. (8/8) 

ఆ స్వరూపము ఎట్టున్నది, కృష్ణా? 

అతడు సర్వజ్ఞుడు, సర్వమునకు ఆదియెనవాడు (అనాది) సమస్తమును 
శాసించువాడు, సూక్ష్మాతి సూక్షుడు, సకలమును ధారణ పోషణ చేయువాడు. 
అచింత్య స్వరూపుడు, అజ్ఞానాంధకార రహితుడు. సూర్యునివలె (ప్రకాశ 
స్వరూపుడు. ఇట్టి స్వరూపమును చింతించునట్టి భక్తియుక్తుడగు పురుషుడు 
అంత్యకాలమున యోగబలము చేత నిశ్చలమైన మనస్సుతో తన ప్రాణములను 
భృకుటి మధ్యన చక్కగా నిలిపి, శరీరమును త్యజించి ఆ పరమ దివ్య 
పురుషుని చేరుకొనును. (8/9-10) 


100 గీతామాధుర్యము 


నేను మీ సగుణ నిరాకారమును చింతించువిధమును విన్నాను, ఇక 
నిర్గుణ - నిరాకారమును చింతించుటెట్టు? 


వేదవేద్యులగు వారలు దేనిని అక్షరమని యందురో, రాగరహితులగు 
యతులు (సన్నాసులు) దేనిని పొందెదరో, దేనిని పొందుటకై బ్రహ్మచారులు 
(బ్రహ్మచర్యమును పాటించెదరో, అట్టి పదమును పొందు సంగతిని సంక్షిప్తముగ 
చెప్పెదను. ఏ సాధకుడు అంత్యకాలమున సర్వేంద్రియములను నిగ్రహించి 
మనస్సును హృదయమందు స్థాపించి, ప్రాణములను మస్తిష్కమునందు 
ధరించి, 'ఓం' అను ఏకాక్షర (బ్రహ్మనుచ్చరించుచు, నా నిర్గుణ నిరాకార 
స్వరూపమును చింతించుచు దేహమును వదిలివేయునో, అట్టి సాధకుడు 
పరమగతిని చేరుకొనును. (8/11,12,13) 

నిరాకారమును చింతించు రీతిని నేను విన్నాను, ఇక సగుణ సాకారమును 
చింతించువారందరికి మీరెట్లు సులభసాధ్యులు? 

పార్థా! ఏ మనుష్యుడు అనన్య చిత్తుడై నిత్యనిరంతరము నన్నే 
చింతించుచు, ఎల్లప్పుడు నాలో నిమగ్నుడై యుండునో, అతడే యోగి. ఆ 
యోగికి నేను సులభుడను అనగా అతనికి నేను సులభముగనే లభ్యము 
కాగలను. (8/14) 

భగవాన్‌! నీ ప్రాప్తివలన ఏమగును? 


ఏ మహాత్ములు నా పరమ(ప్రేమను పొంది, తద్ద్వారా నన్ను 
పొందుచున్నారో, అట్టివారలు ((ప్రతిక్షణము నశించునట్టి) క్షణభంగురమైన 
దుఃఖములకు నిలయమగు పునర్జన్మను పొందజాలరు. (8/15) 

అయితే పునర్జన్మ ఎవరికి కలుగును? 

అర్జునా! (బ్రహ్మలోక పర్యంతము గల లోకములన్నీ కూడా పునరావృత్తి 
గలవి. అందుచేత ఆ లోకములకు వెళ్ళిన మీదట మరల రావలసి వచ్చును. 
అనగా మళ్ళీ జన్మ నెత్తవలసియే యుంటుంది. కాని నన్ను చేరిన పిదప 
పునర్జన్మ అంటూ ఉండదు. (8/16) 


ఎనిమిదవ అధ్యాయము - అక్షరబ్రహ్మయోగము 101 


ఆ లోకములు పునరావర్తులెందుకగును? 

కాలావధికి లోబడినవగుటచే. (8/16) 

ఆ అవధి ఏమిటి ప్రభూ? 

వేయి చతుర్‌ యుగములు (బ్రహ్మకు ఒక దినము. అట్లే వేయి చతుర్‌ 
యుగములు (బ్రహ్మకు ఒక రాత్రి యగును. (బ్రహ్మ పగలు (దినము) 
'ప్రారంభమగుటతో అనగా నిద్రనుండి బ్రహ్మ జాగృతము కాగా బ్రహ్మ యొక్క 
సూక్ష్మ శరీరము నుండి (ప్రాణులు ఉత్పన్నమగుచున్నవి. అటులే బ్రహ్మకు 
రాత్రి కాలారంభములో అనగా (బ్రహ్మ నిద్రించిన మీదట బ్రహ్మయొక్క సూక్ష్మ 
శరీరము నందే సకల (ప్రాణులు లయమగుచున్నవి. (8/17,18) 

అవి మాటిమాటికి ఎందుకు జనన మరణముల నొందుచున్నవి కృష్ణా? 

పూర్వసృష్టిలో నున్న ప్రాణి సముదాయమే తమ రాగద్వేష స్వభావమునకు 
లోబడి (బ్రహ్మ పగటి కాలమున మాటిమాటికీ ఉత్పన్నమగును. మరల 
(బ్రహ్మరాత్రి సమయమున అతనియందే లీనమగును. (8/19) 

ప్రభూ! అవ్యక్తము (బ్రహ్మయొక్క సూక్ష్మశరీరము)న కంటే కూడా 
శ్రేష్టమైనది, ఎప్పుడు కూడా నశించనటునంటిది వేరొకటి కలదా? 

అవును, అర్జునా! ఉన్నది. ఆ (బ్రహ్మకన్నా (శ్రేష్టమగు మరొక నిత్య 
నిరంతరము సనాతనమగు అవ్యక్తము ఏది కలదో, అది సకలము నశించిన 
మీదట గూడా తాను నశింపదు. దానినే అవ్యక్తము, అక్షరము, పరమగతి 
అని యందురు. అయ్యది పొందిన మీదట జీవులు తిరిగిరారు. అదియే నా 
పరమధామము (స్వరూపము) అని ఎరుగుము. (8/20,21) 

ఆ పరమధామమును పాందుటెట్లు? 

పార్థా! సంపూర్ణ జగత్తు ఎవని అంతర్గతమైయున్నదో, ఎవనిచేత ఈ 
జగమంతయు నిండియున్నదో, అట్టి పరమ పురుషుడు అనన్య భక్తితో 
లభ్యమగును. (8/22) 

అన్యమైన సంబంధముండక పోవుటచే, అన్యమైన సంబంధముండుటచే 
ఏమగును? 


102 గీతామాధుర్యము 


ఇతరమగు సంబంధము లేకుండా యే మార్గము ద్వారా వెళ్లిన ప్రాణి 
తిరిగి రాకుండునో మరియు ఇతర సంబంధములు ఎరిగి ఏ మార్గముగుండా 
వెళ్ళిన ప్రాణి తిరిగి వచ్చునో, ఆ రెండు మార్గములను గూర్చి తెలిపెదను. 

(8/23) 
కేశవా! ఆ రెండు మార్గము లేవి? 

ఏ మార్గమున అగ్ని, దినము, శుక్షపక్షము, ఉత్తరాయణము యొక్క 
అభిమాన దేవతలుందురో, దేహమును వదలి ఆ మార్గము గుండా వెళ్ళునట్టి 
(బ్రహ్మవేత్తలు తిరిగి రారు మరియు ఏ మార్గమున ధూమ, రాత్రి, కృష్ణపక్ష, 
దక్షిణాయన అభిమాన దేవతలుందురో, ఆ మార్గము ద్వారా పై లోకములకు 
వెళ్ళిన ప్రకృతికి లోబడిన జీవులు (అచటి సుఖములు అనుభవించి) మరల 
తిరిగి వచ్చెదరు. (8/24,25) 

ఈ రెండు మార్గములు ఎప్పటినుండి ప్రారంభమైనవి? 

జీవులకు చెందిన ఈ రెండు మార్గములు అనాదిగా నున్నవి. అందులో 
శుక్షమార్గము ద్వారా వెళ్ళినవారు తిరిగి రావలసిన పనిలేదు. కాగా కృష్ణమార్గము 
గుండా వెళ్ళినవారు తిరిగి రావలసియుండును. (8/26) 

భగవన్‌! తిరిగి రాకుండా నుండుటకై ఏమి చేయాలి? 

ఈ రెండు మార్గముల నెరిగిన ఏ యోగి కూడా జగత్తునందు 
మోహమునొందడు. కావున ఓ అర్జునా! నీవు యోగివి కమ్ము అనగా 
జగత్తునందు ఎల్లవేళల నిర్లిప్తముగా నుండుము. (8/27) 

ఓ కృష్ణా! యోగి యగుటతో ఏమగును? 

అర్జునా! వేదములు, యజ్ఞము, తపస్సు, దానములందు చెప్పబడిన 
పుణ్యఫలమును అధిగమించి యోగియైనవాడు ఆదిస్థానమును అనగా 
సనాతనమైన పరమ పదమును పొందుచున్నాడు. (8/28) 

“అక్షర బ్రహ్మయోగము' అనెడు 
ఎనిమిదవ అధ్యాయము ముగిసెను. 


XM 
స DO DO 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


తొమ్మిదవ అధ్యాయము -రాజనిద్యా రాజగుహ్యయోగము 


శ్రీభగవాన్‌ ఉవాచ 
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యునసూయనే 


జ్ఞానం విజ్ఞానసహితం యద్‌ జ్ఞాత్వా మోక్ష్య సి౭_శుభాత్‌ 11! 


రాజవిద్యా రాజగుహ్యం  పవిత్రమిదముత్తమమ్‌ 
ప్రత్యక్షావగమం ధర్యం సుసుఖం కర్తుమవ్యయమ్‌ 
అ(శ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప 
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని 
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా 
మత్‌స్టాని సర్వభూతాని న చాహం తేష్పువస్థితః 
న చ SE భూతాని పశ్య మే యోగమైశ్వరమ్‌ 
భూతభృన్న భూతస్థో మమాత్మా భూతభావనః 
యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్‌ 
తథా సర్వాణి భూతాని మత్‌స్థానీత్యుపధారయ 
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్‌ 
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్‌ 
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః 


I 
121 


13|| 


14| 


[51 
॥ 
16। 
॥ 
171 


భూతగ్రామమిమం కృత్స్నమ్‌ అవశం ప్రకృతేర్వశాత్‌ 18। 


న చ మాం తాని కర్మాణి నిబధృంతి ధనంజయ 


ఉదాసీనవదాసీనమ్‌ అసక్తం షు కర్మసు 
మయాధ్యక్షేణ ప్రకృతి: సూయతే సచరాచరమ్‌ 
హతువాకీన కౌంతేయ జగద్విపరివర్తతే 


అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాథణ్రితమ్‌ 
పరం _ భావమజానంతో మమ భూతమహేశ్వరమ్‌ 
మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః 
రాక్షసీమాసురీం చైన ప్రకృతిం మోహినీం శ్రితాః 


19; 


| 
110! 


111 


॥ 
112! 


104 గీతామాధుర్యము 


మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః 
భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్‌ 
సతతం కీర్షయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః 
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే 
జ్ఞానయజ్జేన  చాప్యన్యే యజంతో మాముపాసతే 
ఏకత్వేన పృథక్షేన బహుధా విశ్వతోముఖమ్‌ 
అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్‌ 
మంత్రో. హమహమేవాజ్యమ్‌ అహమగ్నిరహం హుతమ్‌ 
పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః 
వేద్యం _పవిత్రమోంకార బుక్సామ యజురేవ చ 


గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్‌ | 


ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్‌ 
తపామ్యహమహం వర్షం నిగృహ్హామ్యుత్సృజామి చ 
అమృతం చైవ మృత్యుళ్చ సదసచ్చాహమర్దున 
తైనిద్యా మాం సోముసాః పూతపాపా 
యజ్జైరిష్టా_ స్వర్గతిం ప్రార్థయంతే 
తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమ్‌ 
అశ్నంతి దివ్యాన్‌ దివి దేవభోగాన్‌ 
తేతం భుక్వా స్వర్గలోకం విశాలం 
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి 
ఏవం త్రయీధర్మమను ప్రపన్నా 
గతాగతం కామకామా లభంతే 
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌ 
యే౭_ప్యన్యదేవతా భక్తా యజంతే డశ్రద్ధయాన్వితాః 
తే౭పి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్‌ 


| 
113! 


| 
1141 


115।| 


1161 


| 
1171 


118। 


119।| 


120: 


1211 


1221 


(23! 


తొమ్మిదవ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్యయోగము 


అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ 
న తు మామభిజానంతి తత్తేనాతశ్చ్యవంతి తే 
యాంతి దేవవ్రతా దేవాన్‌ పిత్ధూన్‌ యాంతి పితృవతా: 
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోల_పి మామ్‌ 
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి 
తదహం _ భక్త్యుపహృతమ్‌ అశ్నామి ప్రయతాత్మనః 
యత్కరోషి యదశ్నాసి యజ్ఞహోషి దదాసి యత్‌ 
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ  మదర్పణమ్‌ 
శుభాశుభఫలైరేనం మోక్ష్యసే కర్మబంధనైః 
సన్న్యాసయోగయుక్తాత్మా  నిముక్తో మాముపైష్యసి 
సమో౭_హం సర్వభూతేషు న మే ద్వేష్యో౭స్తి న ప్రియః 
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్‌ 
అపి చేత్‌ సుదురాచారో భజతే మామనన్యభాక్‌ 
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః 
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి 
కౌంతేయ ప్రతి జానీహిన మే భక్త ప్రణశ్యతి 
మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే౬పి స్యుః పాపయోనయః 
స్రియో వైశ్యాస్తథా శూద్రాః తే౭_పి యాంతి పరాం గతిమ్‌ 
కిం పునర్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా 
అనిత్యమసుఖం లోకమ్‌ ఇమం ప్రాప్య భజస్వ మామ్‌ 
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు 
నూమేవైష్యసి యుక్షైవమ్‌ ఆత్మానం నుత్పరాయణః: 


105 


| 
1 24&। 


125 1॥ 


1261 
I 
127; 


128॥। 


129, 


130। 


ral: 
॥ 
132| 
| 
1331 
1 
134। 


ఓం తత్సదితి శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశా స్తే 
శ్రీకృష్ణార్ణునసంవాదే రాజవిద్యారాజగుహ్యయోగోనామ నవమో౭_ధ్యాయః ॥ 9 ॥ 


నీ వ నీ 
ళం % న! 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


తొమి శైదవ అధ్యాయము-రాజనిద్యా, రాజగుహ్యయోగము 

నేను మధ్యలో వేసిన ప్రశ్నలకు తాము చెప్పినమాటలు విన్నాను. ఇప్పుడు 
మధ్యలో నేను ప్రశ్నించక ముందే మీరేమి చెప్పదలంచితిరి భగవన్‌? 

భగవానుడు చెప్పెను - నేను ముందుగా విజ్ఞాన సహితమగు జ్ఞానమును 
గూర్చి చెప్పుచుంటిని. మిక్కిలి గోపనీయమగు అదే విజ్ఞాన సహిత జ్ఞానమును 
దోషదృష్టి రహితుడవగు నీకు మరల చెప్పెదను. దీనిని తెలిసికొనిన నీవు 
అశుభ సంసారము నుండి ముక్తుడవు కాగలవు. (9/1) 

ఆ విజ్ఞాన సహిత జ్ఞానము చాలా కఠినమైనదా? 

కాదు! విజ్ఞాన సహితమగు ఈ జ్ఞానము విద్యలన్నింటికి రాజు, 
పరమగోప్యమైనది. పవిత్రమైనది. ఉత్తమమైనది. ధర్మమయమైనది. ప్రత్యక్ష 
ఫలముగలది. ఎన్నడూ నశింపనిది. ఆచరించుటకు చాలా సులువైనది. 

(9/2) 

అలౌకికమైన యిట్టి విద్యను అందరూ ఎందుకు పొందలేరు? 

మానవులు ఈ జ్ఞాన విజ్ఞాన రూపధర్మమునందు (శ్రద్దా విశ్వాసములను 
కలిగియుండరు. తద్ద్వారా వారు నన్ను పొందజాలక మృత్యురూపమగు సంసార 
మార్గమునందు తిరిగి వచ్చెదరు. అనగా మాటి - మాటికి జననమరణముల 
నొందెదరు. 

భగవన్‌! అట్టి జ్ఞాన విజ్ఞాన రూపమగు ధర్మవిద్య అనగానేమి? 

నేను అవ్యక్తరూపముద్వారా సమస్త (ప్రాణులయందున్నాను. సమస్త 
ప్రాణులు నాలో నున్నవి. అట్లే సమస్త ప్రాణులలో నేను లేను. ఆ ప్రాణులు 
నాలో లేవు. అనగా ప్రాణుల స్వతంత్ర అస్తిత్వమునంగీకరించినపుడు, నేను 
వాటిలో ఉందును. అవి నాలో ఉన్నవి. కాని ప్రాణులకు స్వతంత్రమైన ఉనికిని 
అంగీకరించనిచో, (ప్రాణులలో నేను లేను. అవి నాలో లేవు. కాని అంతటా నేనే 
యున్నాను. (9/4) 
అయితే ప్రభూ! ఈ జగత్తునకు ఉత్సాదకులు, ఆధారభూతులు ఎవరో 
ఉండాలి కదా? 


తొమ్మిదవ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్యయోగము 107 


అర్జునా! ఉన్నది నేనే. కాని నా స్వరూపము ప్రాణుల నుత్పన్నము 
చేయునదై, ధారణ గావించునదై, వాని పోలన - పోషణ గావించుతూ కూడా 
వాని యందు లేదు. వాని నుండి పూర్తిగా నిర్లిప్తమై యున్నది. ఇది నా ఈశ్వరీయ 
సంబంధమగు యోగశక్తి (సామర్థ్యము) చూడుము. తెలియుము. (9/5) 
అయినచో ఆ ప్రాణులు నీయందెట్టున్నవి? 
సర్వత్ర సంచరించెడు మహావాయువు ఎల్లప్పుడు ఆకాశమునందే ఎట్టు 
నిలచియున్నదో, అట్లే సకల ప్రాణులు నా యందే నిలచియున్నవని ఎరుగుము. 
(9/6) 
అయితే ఆ ప్రాణులు (జీవులు) ముక్తి నొందుచుండవచ్చునుగదా? 
కౌంతేయా! కాదు, ప్రకృతి సంబంధమును కలిగియుండెడి ఆ ప్రాణులు 
మహా ప్రళయము నందు నా (ప్రకృతిని చేరుకొనుచున్నవి. మహా సృష్టి 
ప్రారంభంలో నేను మరల వానిని సృజించుచున్నాను. (9/7) 
వానిని మీరు ఎంతవరకు సృజించుచుందురు? 
అవి తమ ప్రకృతి (స్వభావమునకు)కి పరవశమై (లోబడి) యుండువరకు 


నేను నా ప్రకృతి (మాయ) నాశ్రయించి వానిని మరల - మరల ఉత్పన్నము 
చేయుచునే యుందును. (9/8) 


మళ్ళీ - మళ్ళీ మీరు సృజించినప్పుడు వాని కర్మలతో మీకు సంబంధము 
యుండవచ్చును గదా ప్రభూ? 

లేదు, ధనంజయా! నేను ఆ కర్మల యందు ఉదాసీనుని వలె పూర్తి 
నిర్లిప్రముగా అనాసక్తుడనై నుండెదను. కావున ఆ కర్మలు నన్ను బంధింపనేరవు. 

(9/9) 

అట్లగుచో, మీరు సృష్టి నిర్మాణమును ఏ విధముగా చేసెదరు? 

వాస్తవమునకు నా అధ్యక్షతన, నా సత్తా స్ఫూర్తిని స్వీకరించిన (ప్రకృతి, 
సకల చరాచర ప్రాణికోటిని రచించుచున్నది. ఈ కారణమువల్లనే (నా అధ్యక్ష 
కారణంగానే) జగత్తు నందు వివిధ మార్పులు జరుగుచున్నవి. (9/10) 

మీ శక్తి చేతనే జగత్తునందు సర్వమూ జరుగుచున్నది, అయినాకూడా 
జనులు మీ యందు ఏల శ్రద్ధను కలిగియుండరు? 


108 గీతామాధుర్యము 


మూఢ జనులు నా యొక్క సకల భూతముల మహేశ్వర రూపమగు 
పరమభావమును తెలియకున్నారు. అందువలన ఒక సాధారణ మానవ 
మా(త్రునిగా దలంచి నన్ను తిరస్కరించుచున్నారు. (9/11) 

ప్రభూ! ఆ మూఢ జనులు ఏ విధముగ నుండెదరు? 

ఆ మూఢ జనులు అసురీ, రాక్షసీ, మోహినీ యనెడు (ప్రకృతి 
నాశ్రయించిన వారై యుందురు. వారి ఆశలన్నియు, అన్ని శుభకర్మలును 
వ్యర్థమై పోవును. వారి జ్ఞానము కూడా వృథాయై పోవును. అనగా వారి ఆశలు, 
కర్మలు, జ్ఞానము సతృలితములనిచ్చునవిగా నుండనేరవు. (9/12) 

అయినచో కృష్ణా! మీ యెడల శ్రద్ధ కలిగిన వార లెవరు? 

నన్ను సకల భూతములకు  మూలకారణముగను, అవినాశియగు 
అక్షరస్వరూపునిగను ఎరిగిన వారలే నా దైవ ప్రకృతిని ఆశ్రయించి అనన్య 
భావముతో నన్ను భజించుచున్నారు. (9/13) 

మిమ్ము భజించువారి లక్షణములెవ్వి? 

నిరంతరము నా (ధ్యానము)లోనే మునిగి యుండెదరు. అట్టు దృఢ 
వ్రతులైన వారలు భక్తి పూర్వకముగా నా నామ సంకీర్తనము చేయుదురు. 
నన్ను పొందుటకై ప్రయత్నించెదరు. నాకు ప్రణమిల్లుచూ నన్ను ఉపాసించెదరు. 

(9/14) 
కృష్ణా! నిన్ను ఇంకనూ ఏయే రీతులలో ఉపాసించెదరు? 

అర్జునా! జ్ఞాన యజ్ఞము ద్వారా అభేద భావముతో నన్ను ఉపాసించెడు 
వారెందరోగలరు. ఎందరో నన్ను భేద భావముతో భావించి ఉపాసించెదరు. 
మరికొందరు విశ్వమునే నా స్వరూపముగా భావించి ఉపాసింతురు. (9/15) 

ప్రభూ! విశ్వమును ఉపాసించుట వలన మీ ఉపాసన ఎట్లగును? 

అర్జునా! యజ్ఞమును, (క్రతువును, స్వధయును, జౌషధమును, 
మం(త్రమును, ఘృతమును, అగ్నిని హవన రూషక్రియను నేనే. తెలియదగు 
విధానమును (విధిని), పవిత్రతను, ఓంకారమును, బుగ్వేదమును, 
సామవేదమును, యజుర్వేదమును నేనే. ఈ సంపూర్ణ జగత్తునకు తండ్రిని, 
తల్లిని, ధాతను, తాతను, గతిని, భర్తను, ప్రభువును, సాక్షిని, నివాసమును, 
ఆశ్రయమును, సుహృత్తును, ఉత్పత్తిని, ప్రళయమును, స్థానమును, 


తొమ్మిదవ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్యయోగము 109 


నిధానమును, నాశరహితమైన బీజమును కూడా నేనే. నేనే సూర్య రూపముతో 
తపింపజేయుదును. జలమును (గ్రహించెదను. తిరిగి ఆ జలమునే 
వర్షించుచున్నాను. అమృతమును మృత్యువును కూడా నేనే. ఇంకేమని 
చెప్పుదును. ఓ పార్థా! సత్‌, అసత్తును (జడ - చైతన్యములు) కూడా నేనే. 
(9/16-19) 
విశ్వరూపముతో సర్వస్వము మీరే అయినప్పుడు, మిమ్మల్ని విడిచి ఈ 
మానవులు ఇతర దేవతలను ఏల ఉపాసించెదరు? 
నశ్వరమగు సుఖభోగములను కోరువారు మూడు వేదములలో 
తెల్పబడిన యజ్ఞాది సకామ శుభకర్మల ననుష్టించుట ద్వారా దేవేంద్రుని 
పూజించుచు స్వర్గమును యాచించెదరు. ఇతర దేవతలను ఉపాసించెదరు. 
సోమరసమును పానము జేయువారలు, స్వర్గమునకు (ప్రతిబంధకమగు 
పాపకృత్యములనుండి బయటపడిన ఆ మానవులు తమ పుణ్యబలము చేత 
సువిశాలమగు స్వర్గలోకమున కేగెదరు. అచట దేవతలు అనుభవించెడు దివ్య 
భోగములను అనుభవించి పుణ్యము క్షయమైన వెంటనే తిరిగి మర్త్యలోకమున 
కేతెంచెదరు. ఈ విధంగా వేదత్రయము నాశ్రయించిన సకామ పురుషులు 
మాటి మాటికి జనన మరణముల నొందెదరు. (9/20-21) 
ఇది సకామ భావంతో వేదత్రయము నాశ్రయించెడివారి పరిస్థితి. మరి, 
నిన్నాశ్రయించిన వారి స్థితి ఏమిటి? 
ఇతరులను ఆ(శ్రయించక అనన్యులై నన్నే చింతించుచు నన్ను మా(త్రమే 
భజించుచు, నా యందే లీనమై యుండునట్టి భక్తుల యోగ, క్షేమములను 
స్వయంగా నేనే వహింతును. అనగా అప్రాప్తమును ప్రాప్తింపజేయుట, 
ప్రాప్తించిన దానిని రక్షించుట - అను కార్యమును స్వయంగా నేను 
చేయుదును. (9/22) 
కాని నిన్ను ఉపాసించకుండా ఎవరైనా శ్రద్దాపూర్వకంగా ఇతర 
దేవతలనుపాసించినచో? 
కుంతీపుత్రా! (శ్రద్దాపూర్వకంగా ఇతర దేవతలను పూజించెడు (సత్‌, 
అసత్‌ సర్వస్వము నేనే - యనెడు దృష్టితో) మనుజులు కూడా నిజమునకు 
నన్నే పూజించెదరు. కాని వారల ద్వారా చేయబడు ఆ పూజలు 
విధిపూర్వకమైనవి కావు. (9/23) 


110 గీతామాధుర్యము 


కేశవా! ఆ పూజ కూడా నీదే అయినప్పుడు, వారు చేసే పూజ 
విధిపూర్వకము కాదెట్టు? 
యజ్ఞము, దానము, తపస్సు వంటి శుభకర్మల భోక్తను, సమస్త జగత్తునకు 
స్వామిని (ప్రభువును) నేనే. కాని వారు తత్త్వపూర్వకంగా నన్ను తెలియకున్నారు. 
అందువలన వారు పతనమగుచున్నారు. (9/24) 
ఆ పతన మెట్టిది? 
దేవతలను పూజించువారు దేవతలను పొందెదరు. పితరులను 
పూజించువారు పితరులను చేరుకొందురు. భూత, పేతములను పూజించు 
వారు భూత, ప్రేతములను పొందుచున్నారు. కాని నా భక్తులగువారు నన్నే 
చేరుకొందురు! (9/25) 
నిన్ను చేరుకొనుటకు చేయు భక్తి ఎంతటి కఠినమైనదో కదా? 
కాదు, మిత్రమా! అది చాల సులభమైనది. ఏ భక్తుడైనా సరే ప్రేమతో 
నాకు పత్రమునుగాని, పుష్పమునుగాని, ఫలమునుగాని, జలమునుగాని 
సమర్పించిన దానిని, నా యందే తన్మయత్వమునొందిన భక్తునిద్వారా భక్తితో 
నివేదింపబడిన వస్తువును నేను స్వయంగా భుజించెదను. (9/26) 
నేనేమి చేయనలయును? 
యజ్ఞము చేసినా, దానము యిచ్చినా, తపస్సు చేసినా, భోజనము చేసినా, 
ఇంతేగాక ఏది చేసినా కూడా అవన్నింటిని నాకే నీవు అర్పించుము. (9/27) 
ప్రభూ! సమర్పించినచో నేమగును? 
బంధకారకమైన సకల శుభాశుభకర్మల ఫలమునుండి ముక్తుడవై నన్నే 
చేరుకొందువు. (9/28) 
సర్వస్వము సమర్పించిన వాడిని బంధ విముక్తుని జేసెదవు బాగుంది. 
సర్వస్వము సమర్పించని వాడు బంధింపబడియే యుండును! నీలో ఇంత 
పక్షపాత బుద్ది ఎందుకు? 
లేదు అర్జునా! లేదు. నా యందెలాంటి పక్షపాతమూ లేదు. నేనందరి 
ఎడల సమంగా - సమభావంతో నుండెదను. నాకెవ్వరూ ప్రియమైనవారు 


లేరు. ద్వేషులు లేరు. నన్ను ఎవరు (ప్రేమపూర్వకముగా భజింతురో వారు 
నాలో నుండెదరు. నేను వారిలో విశేషించి యుండెదను, (9/29) 


తొమ్మిదవ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్యయోగము 111 


దుర్మార్గుడైన వాడు కూడా నీ భక్తుడు కొగలడా? 

తప్పక కాగలడు. పాపులలో కెల్ల పాపిథైంనా కూడా ఇతరుల 
ఆ(శ్రయమును వీడి (అనన్య చిత్తుడై) నన్ను మాత్రమే భజించినచో అతడిని 
సాధువు అని, సజ్జనుడు అని సమ్మతింపవలెను, ఏలయన, అతడు తీసుకొన్న 
నిర్ణయము చాలా మంచిది. (9/30) 

అతడిని కేవలం సాధువు, సజ్జనుడు అంటే సరిపోతుందా, స్వామీ? 

లేదు! అతడు త్వరలోనే ధర్మాత్ముడగును. మహాపవిత్రుడగును. అతడు 
శాశ్య్వతమగు శాంతిని బడయును. ఓ కుంతీపుత్రా! నా భక్తుడు నశింపడని, 
పతనమొందడని, నీవు నిశ్చయంగా తెలియుము. (9/31) 

కృష్ణా! ఇంకెవరైనా నీ భక్తికి పాత్రులు కాగలరా? 

పార్థా! పాప యోనులలో జన్మించినవారు, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు 
కూడా నన్ను ఆశ్రయించి (నా శరణుగోరిన)న నన్ను చేరుకొందురు. అయితే 
జన్మ, కర్మలతో పవి(త్రులైన బ్రాహ్మణ, క్షత్రియులే, నా భక్తులగుచో, ఇంక 
చెప్పవలసిన దేమున్నది? 

ప్రభూ! నేను అట్టి భక్తుడనెట్లగుదును? 

నశ్చరమైన, సుఖరహితమగు మానవ శరీరమును పొందిన నీవు నన్ను 
భజించుము. (9/32,33) 

నిన్ను నేనెట్లు భజించవలెను స్వామీ! 

నీవు నా భక్తుడవు గమ్ము. నా యందు మనస్సుగల వాడవగుము. 
నన్నే పూజించుము. నాకే నమస్కరించుము. ఈ విధముగ నాతో నిన్ను నీవే 
నియోగించుకొని, నా పరాయణుడవైనచో నీవు, నన్నే చేరుకొందువు. ఇది 
నిశ్చయము. (9/34) 

“రాజవిద్యా రాజగుహ్యయోగము' అనెడు 
తొమ్మిదవ అధ్యాయము ముగిసెను. 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


పదియవ అధ్యాయము - విభూతియోగము 


శ్రీభగవాన్‌ ఉవాచ 


భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః 
యత్తేత హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా 
న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః 
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః 
యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్‌ 
అసమ్మూఢః [9 మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే 
బుద్దిర్‌ జ్ఞానమసమ్మోహ: క్షమా సత్యం దమః శమః 
సలం ఈం భవోల భావో భయం చాభయమేన చ 
అహింసా సమతా తుష్టి: తపో దానం యశోత యశః 
భవంతి భావా భూతానాం మత్త ఏన పృథగ్విధాః 
మహర్షయః సప్త పూర్వే చత్వారో నునవస్తథా 
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః 
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః 
సో౭_.వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః 
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే 
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్సితాః 
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్సరమ్‌ 
కథయంతళశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ 
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్‌ 
దదామి బుద్దియోగం తం యేన మాముపయాంతి తే 


iL 


పదియవ అధ్యాయము - విభూతియోగము 


113 


తేషామేవానుకంపార్థమ్‌ అహమజ్ఞానజం తమః 
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా 
అర్జున ఉవాచ 
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్‌ 
పురుషం శాశ్వతం దివ్యమ్‌ ఆదిదేవమజం విభుమ్‌ 
ఆహుస్తామ్‌ బుషయః సర్వే  దేవర్షిర్నారదస్తథా 
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బవీషి మే 
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ 
నహి తే భగవన్‌ వ్యక్తిం విదుర్దేవా న దానవాః 
స్వయమేవాత్మనాత్మానం వేత్ణ త్వం పురుషోత్తమ 
భూతభావన భూతేశ దేవదేన జగత్పతే 
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయ: 
యాభిర్విభూతిభిర్లోకాన్‌ _ఇమాంస్త్వం వ్యాప్య తిస్టసి 
కథం విద్యామహం యోగిన్‌ త్వాం సదా పరిచింతయన్‌ 
కేషు కేషు చ భావేషు చింత్యో9 సి భగవన్‌ మయా 
విస్తరేశాత్మనో యోగం విభూతిం చ జనార్దన 
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే౭_మృతమ్‌ 
శ్రీభగవాన్‌ ఉవాచ 
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః 
ప్రాధాన్యతః కురు శ్రేష్ట నాస్త్యంతో విస్తరస్య మే 
అహమాత్మా  గుడాకేశ సర్వభూతాశయస్థితః 
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ 
ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్‌ 
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ 


114 గీతామాధుర్యము 


వేదానాం సామవేదోల_స్మి దేవానామస్మి వాసవః 
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా 
రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో  యక్షరక్షసామ్‌ 
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్‌ 
పురోధసాం చ ముఖ్యం మాం విద్ది పార్థ బృహస్పతిమ్‌ 
సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః 
మహార్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్‌ 
యజ్ఞానాం జపయజ్ఞో౭_స్మి స్థావరాణాం హిమాలయ: 
అశ్వత్థః సర్వవృక్షాణాం _ దేవర్షీణాం చ నారదః 
గంధర్వాణాం చితరథః సిద్దానాం కపిలో మునిః 
ఉచ్చెఃశ్రవసమశ్వానాం విద్ధి మామవమృతోద్భవమ్‌ 
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్‌ 
ఆయుధానామహం వజం ధేనూనామస్మి కామధుక్‌ 
ప్రజనశ్చాస్మి కందర్ప: సర్సాణామస్మి _ వాసుకిః 
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్‌ 
పితాణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్‌ 
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్‌ 
మృగాణాం చ మృగేంద్రో౭_హం వైనతేయశ్చ పక్షిణామ్‌ 
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్‌ 
రుషాణాం మకరశ్చాస్మి ్రోతసామస్మి జాహ్నవీ 
సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున 
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్‌ 
అక్షరాణామకారో9_స్మి ద్వంద్వ: సామాసికస్య చ 
అహమేవాక్షయ:ః కాలో ధాతాల హం విశ్వతోముఖః 


| 
122i 


123॥। 


124! 


125 | 


126! 


1271 


| 
1281 


129| 


130: 


1311 


ర. 


॥ 
1331 


పదియవ అధ్యాయము - విభూతియోగము 


115 


మృత్యుః సర్వహరశ్చాహమ్‌ ఉద్భవళ్చ భవిష్యతామ్‌ 
క్రీర్తిః శ్రీర్వాక్చ నారీణాం సృృతిర్మేధా ధృతిః క్షమా 
బృహత్సానమ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్‌ 
మాసానాం మార్గశీరోల_ హమ్‌ బుతూనాం కుసుమాకరః 
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్‌ 
జయో9_స్మి వ్యవసాయో౭_స్మి సత్త్వం సత్వవతామహమ్‌ 
వృష్టీనాం వాసుదేవో£_స్మి పాండవానాం ధనంజయ: 
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః 
దండో దమయతామస్మి _నీతిరస్మి జిగీషతామ్‌ 
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్‌ 
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున 
న తదస్తి వినా యత్‌ స్యాత్‌ మయా భూతం చరాచరమ్‌ 
నాంతో£స్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప 
ఏష _ తూద్దేశతః ప్రోక్తో _విభూతేర్విస్తరో మయా 
యద్యద్విభూతిమత్‌ సత్త్వం శ్రీమదూర్దితమేన వా 
తత్తదేవావగచ్చ త్వం మమ  తేజోల ంశసంభవమ్‌ 
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున 
విష్ణ్యాహమిదం కృత్నమ్‌ ఏకాంశేన స్థితో జగత్‌ 


| 34! 


135॥। 


136। 


137 i 


138॥। 


139। 
' 
140| 
1411 
1 


142, 


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 
శ్రీకృష్ణార్ణునసంవాదే విభూతియోగో నామ దశమో౭_ధ్యాయః ॥ 10 ॥ 


౯ నీ 
ఈం టి టు 


॥ ఓం శ్రీ పరమాత్మనే నమః ॥ 


పదియవ అధ్యాయము - విభూతియోగము 


భగవానుడు చెప్పెను - ఓయీ! అర్జునా! వినుము!! మరల నేనొక 
(శ్రేష్టమైన మాటను చెప్పెదను. ఏలనన, నీవు నా యందే (ప్రేమగల వాడవు 
కావున నీ మేలుగోరి చెప్పబోవుచున్నాను. (10/1) 
భగవన్‌! ఆ శ్రేష్టమైన వచనము ఏమి? 
నేను అవతరించుటకు గల కారణమును దేవతలుగానీ, మహర్షులుగానీ 
తెలియజాలరు. ఎందుకనగా నేను అన్నివిధములా, అందరికీ ఆదికారణుడను. 
(10/2) 
మీ అవతారమును గూర్చి దేవతలకు, మహర్షులకే తెలియనపుడు, ఇక 
మానవులకు సాధ్యమా? వారికి మేలు ఎట్టు కలుగును? 
నన్ను జన్మ లేనివానిగా, నశించనివానిగా, సమస్తలోకములకు 
మహేశ్వరునిగా తెలియుచున్న వ్యక్తి అన్ని పాపములనుండి విముక్తుడగును. 
(10/3) 
కృష్ణా! మీ శ్రేష్టమగు వాక్కులను నేనెట్లు తెలిసికోగలను? 
బుద్ధి, జ్ఞానము, అసమ్మోహము, క్షమ, సత్యము, దమము, శమము, 
సుఖము, దుఃఖము, భవము (ఉత్పత్తి) అభావము (ప్రళయము) భయము, 
అభయము, అహింస, సమతా, తుష్టి, (తృప్తి) తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి- 
ప్రాణులలో నుండెడి ఇలాంటి అనేక తెరగుల, వివిధ భావములు నా వల్లనే 
కలుగుచున్నవి. కేవలము ఈ భావములే గాకుండా సప్తమహర్షులు, వారికంటే 
పూర్వము నందున్న నలుగురు సనక సనందనాదులు, పదునలుగురు 
మనువులు నా యందు (శ్రద్దా భక్తులను గలిగి యున్నవారు. వీరందరు నా 
మనస్సు (సంకల్పము)చే ఉద్భవించినవారు. ఈ లోకమునందు గల వారందరు 
వీరి ప్రజలే. అనగా వీరందరి ఉత్పత్తి కారకుడను, ఆచార్యుడను నేనే. 
(10/4-6) 


పదియవ అధ్యాయము - విభూతియోగము 117 


బుద్ది, జ్ఞానము మొదలగు సకల భావములు, మహర్షులు ఇత్యాదులు 
నా నుండే ఉత్పన్నమగుదురు - అని చెప్పుటలో మీ ఆంతర్యమేమిటి? 


నా విభూతిని (ఐశ్వర్యమును) యోగశక్తిని తత్త్యసహితముగ చక్కగా 
తెలిసికొనుచున్న వానికే నా యందు అచంచలమైన భక్తి కలుగును. ఇందే 
మాత్రము సందేహములేదు. (10/7) 
తత్త్వ సహితముగ తెలియుట అనగానేమి? 


నేను ఈ యావజ్జగత్తునకు మూలకారణుడను. నా వల్లనే ప్రపంచ 
మంతయు నడచుచున్నది - అని ఈ రకంగా నన్ను తాత్మికముగా గుర్తించి 
నా యందే (శ్రద్దా, ప్రేమను (భక్తిని) కలిగియుండెడు బుద్దిమంతుడగు భక్తులు 
నన్ను భజించెదరు. (10/8) 
కృష్ణా! వారు భజించు విధమెట్టిది? 
అర్జునా! నా యందే మనస్సు నుంచినవారు, నా యందే ప్రాణముల 
నర్పించినవారగు భక్తులు పరస్పరముగ నా గుణ, ప్రభావాదులను గూర్చి 
బోధించు కొనుచు, వానిని చర్చించుకొనుచు నిరంతరము సంతుష్టాంతరంగులై 
యుండెదరు. నా యందు భక్తిని గలిగి, నన్నే (ప్రేమించెదరు. (10/9) 
ఇలాంటి భక్తుల కొరకు తమరేమి జేసెదరు? 
అట్టు నిరంతరం నా యందే లీనమై, (ప్రేమపూర్వకంగా నన్ను భజించునట్టి 
భక్తులకు నేను బుద్దియోగము (సమత్వము)ను ప్రసాదించెదను. తద్ద్వారా 
నన్ను వారు పొందెదరు. (10/10) 
తమరింకనూ ఏమైనా జేసెదరా? 
జాను. పార్థా! వారిని అనుగ్రహించుటకై, వారి స్వరూపమందుండినట్టి 
నేను వారల అజ్ఞాన జనితమగు అంధకారమును, దేదీప్యమానమగు 
జ్ఞానదీపము ద్వారా నశింపజేయుదును. (10/11) 
అర్హునుడిట్లనెను - ఆహా! ఓ స్వామీ! భక్తులపట్ల అలౌకికము, 
విలక్షణమూనైన మీ కృపా విశేషమును గూర్చి వినిన నేను గద్గదమై 
పోవుచున్నాను. ఓ ప్రభూ! నిర్గుణ - నిరాకార బ్రహ్మము, పరంధామము, 


118 గీతామాధుర్యము 
MEAL కాకా 


మహా పవిత్రులు మీరే. శాశ్వతుడు (సనాతనుడు) దివ్య పురుషుడు, 
ఆదిదేవుడు, జన్మలేనివాడును, విభుడు (సర్వవ్యాపకుడు)ను మీరేనని ఈ 
విధంగా దేవర్షినారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు, ఇంకా మిగతా 
బుషులందరునూ నుడువుచున్నారు. స్వయంగా మీరే నాతో చెప్పుచున్నారు. 
(10/12-13) 
అర్జునా! నేను చెప్పిన దానిని నీవు నమ్ముచుంటివా? 
జాను. కేశవా! నీవు చెప్పుచున్నదంతయు నేను నిజమని విశ్వసించెదను. 
నీవు అవతరించుటను గూర్చి దేవతలుగాని, విచిత్రమాయావులు దానవులుగాని 
తెలియజాలరు గదా. (10/14) 
పార్థా! దేవతలు తెలియకున్నచో నన్ను ఎవరు తెలియుదురందువు? 


ఓ భూతభవనా! ఓ భూతేశ్వరా! ఓ దేవ దేవా! ఓ జగత్పతే! ఓ 
పురుషోత్తమా! స్వయంగా నీవు మాత్రమే నిన్ను తెలియగలవు. ఇందువలన వ్‌ 
విభూతుల ద్వారా నీవు లోకమంతటా వ్యాపించియున్నావు. అట్టి నీ దివ్య 
విభూతులనన్నింటినీ సమ(గ్రముగా వివరించి చెప్పుటకు నీవే సమర్జుడవు. 

(10/15,16) 

భగవానుడు చెప్పెను - సరే! బాగున్నది. నేను నా దివ్యమగు విభూతులను 

సంక్షిప్తముగ జెప్పెదను. ఏలయన, నా విభూతుల విస్తారమునకు అంతమే 

లేదు. (10/19) 
భగవాన్‌! మీ యొక్క ఆ దివ్య విభూతులు ఎటువంటివి? 

సమస్త ప్రాణులకు ఆది, మధ్య, అంతములు కూడా నేనే. ప్రాణుల 
అంతఃకరణములందు ఆత్మరూపంతో కూడా నేనే ఉన్నాను. అదితి పుత్రులలో 
విష్ణువు (వామనుడ)ను, (ప్రకాశవంతమగు వస్తువులలో కిరణములతో వెలిగే 
సూర్యుడను నేనే. మరుత్తులలోని (వాయుదేవతలలోని) తేజస్సును, నక్షత్రముల 
కధిపతి యగు చంద్రుడను నేనే. వేదములలో సామవేదమును, దేవతలలో 
ఇంద్రుడను, ఇం(ద్రియములలో మనస్సును, ప్రాణులలోగల చైతన్యమును 
(ప్రాణశక్తిని) నేనే. రుద్రులలో శంకరుడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, 


పదియవ అధ్యాయము - విభూతియోగము 119 


వసువులలో అగ్నిని, శిఖరములు గల పర్వతములలో మేరు పర్వతమును 
నేనే. పురోహితులలో బృహస్పతిని నా స్వరూపునిగా తెలిసికొమ్ము. 

భగవన్‌! ఇంకనూ మీ విభూతులెవ్వి? 

సేనాపతులలో స్కందుడను, జలాశయములలో సముద్రమును నేనే. 
మహర్షులలో భృగువును, శబ్దములలో ఏకాక్షరమగు ఓంకారమును, యజ్ఞము 
లన్నింటిలో జప యజ్ఞమును, స్థిరముగ నుండువానిలో హిమాలయమును 
నేనే. సమస్త వృక్షములలో రావి చెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో 
చిత్రరథుడను, సిద్దులలో కపిలమునిని నేనే. గుజ్జములలో అమృతముతో 
బాటుగ క్షీరసాగరము నుండి ఉద్భవించిన ఉచ్చైశ్రవమను పేరుగల గుజ్జమును, 
(్రేష్టమగు ఏనుగులలో ఐరావతమనెడు ఏనుగును. మనుష్యులలో రాజును 
నా విభూతి యని గుర్తించుము. (10/20-27) 

ప్రభూ! ఇంకనూ వేటిని మీ విభూతులనుగా గుర్తించవలెను? 

అర్జునా! ఆయుధములలో వజ్రాయుధమును, _ ధేనువులలో 
కామధేనువును: నేనే, సంతానోత్పత్తి కారకుడగు కామధేనువును నేనే. 
సర్పములలో వాసుకిని నేనే. నాగులలో*” శేషుడను (అనంతుడను), 
జలజంతువులకు అధిపతియగు వరుణుడను, పితరులలో అర్యముడను, 
శాసించువారిలో యమధర్మరాజును నేనే. దితి వంశమునందుపుట్టిన దైత్యులలో 
'ప్రహ్సాదుడను, లెక్కపెట్టు వారలలో కాలమును, మృగములలో మృగరాజైన 
సింహమును, పక్షులలో వినతాసుతుడగు గరుత్మంతుడను నేనే. పవిత్రము 
జేయువాటిలో వాయువును, శ(స్తధారులలో శ్రీరాముడను, జలచరములలో 
మొసలిని, ప్రవహించెడు నదులలో గంగాదేవిని నేనే. (10/28-31) 


హృషీకేశా! ఇంకనూ నీవు ఏయే వానిలో నున్నావు? 

అర్జునా! సకల సృష్టులకు ఆది, మధ్య, అంతములలో సృష్టి స్థితి, 
'ప్రళయములో నేనే ఉన్నాను. విద్యలలో అధ్యాత్మ విద్యను, పరస్పరము 
శి. సర్పము భూమిమీద, నాగులు నీటియందుండును - ఇదియే సర్ప, 

నాగుల మధ్యగల భేదము. 


120 గీతామాధుర్యము 


శాస్ర్రార్థము చేయువారిలో తత్త్యనిర్ణయమునకై చేయబడునట్టి వాదమును 
నేనే. అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే. 
అక్షయకాలమును అనగా కాలానికి కూడా మహాకాలమును అన్నివైపుల 
ముఖములు గలిగిన దాతను కూడా నేనే. (10/32-33) 

అచ్యుతా! ఇంకనూ నీవు ఏయే రూపములలో నున్నావు? 

అందరిని హరించి వేయు మృత్యువును, ఉత్పన్నమగు వానికి ఉద్భవము 
(ఉత్పత్తి హేతువు)ను నేనే. స్త్రీ జాతిలోని కీర్తి శ్రీ (సంపద) వాక్కు, స్మృతి, 
మేధా, ధృతి, క్షమను నేనే, గానము చేయదగిన శృతులలో బృహత్సామమును, 
వైదిక ఛందస్సులలో గాయత్రి ఛంధస్సును నేనే. మాసములలో 
మార్గశిరమాసమును, బుతువులలో వసంత బుతువును నేనే. మోసగించు 
వానిలో జూదమును, తేజోవంతులలోగల తేజస్సును నేనే. జయించువారిలోని 
విజయమును, నిశ్చయించుకొనువారిలోని నిశ్చయమును, సాత్త్విక 
పురుషులలోగల సాత్త్విక భావమును నేనే. (10/34-36) 

భగవన్‌! ఇంకా మీ స్వరూపములేవి గలవు? 

వృష్ణివంశీయులలో వాసుదేవుడను*, పాండవులలో ధనంజయుడవగు 
నీవును నేనే. మునులలో వేదవ్యాసుడను, కవులలో (త్రికాల దర్శులలో) 
శుక్రాచార్యుడను నేను. దమనము చేయువారలలో దండమును (దమన శక్తిని), 
విజయము కోరువారిలో నీతిని, గోపనీయ భావములలో మౌనమును 
జ్ఞానవంతులలో గల జ్ఞానమును నేనే. ఇంకను ఏమని చెప్పుదును. సకల 
ప్రాణులయొక్క బీజమును నేనే అయియున్నాను. ఓ అర్జునా! నేను లేకుండా 


* ఈ ప్రకరణములో ఏ విభూతులు వర్లింపబడినవో, వాటినన్నింటిని 
భగవంతుడు విభూతి రూపంతోనే చెప్పినాడు. అవతార రూపంతో కాదు. 
ఎట్లనగా అదితి పుత్రులలో వామనుడను నేను (10/21) శస్రధారులలో 
రాముడను నేను (10/31) ఇచట వృష్టివంశమున వాసుదేవు (కృష్ణుడను 
నేనే, పాండవులలో ధనంజయుడను నేను. ఇత్యాది మాటలను బట్టి 
భగవద్విభూతి రూపమే ప్రధానమని తెలియుచున్నది. ఇచ్చటి ప్రసంగము 
కూడా విభూతులదేనని గమనించవలెను. 


పదియవ అధ్యాయము - విభూతియోగము 121 


ఈ చరాచర (ప్రాణులలో నేదియునూలేదు. అనగా సమస్త చరాచరమును 
నేనే అయియున్నాను. (10/37-39) 
కృష్ణా! నీవు నీ విభూతులన్నింటినీ తెలిపినట్లేనా? 


లేదు అర్జునా! నా దివ్య విభూతులకు అంతము లేదుకదా! ఇట్టు 
విస్తారమగు దానిని సంక్షిప్తముగనే జెప్పితిని. నా విభూతులను గూర్చి 
సంపూర్షంగ నేనే చెప్పజాలను. కాని నా విభూతులను గూర్చిన నొక గుర్తును 
మాత్రము నీకు తెలిపెదను. (10/40) 


ప్రభూ! ఏమిటా గుర్తు? 


లోకములలో ఐశ్వర్యయుక్తమగు, శోభాయుక్తమగు, బలయుతమగు 
వస్తువు ఏదేది కలదో, ఆయా వస్తువులను నీవు నా తేజము (యోగము) 
యొక్క ఏదో ఒక అంశము నుండి ఉత్పన్నమైనదనియే (గ్రహించుము. (10-41) 


కృష్ణా! వాసుదేవా! ఇంకనూ గుర్తించుటకు సులువైన ఉపాయము 
ఏమున్నది? 
అర్జునా! సకల జగత్తు అనంతకోటి (బ్రహ్మాండమును నా యొక్క ఒకానొక 
అంశమునందే ధరించి యుండిన నేను ఒక చేతిలో కళ్ళెమును, వేరొక 
చేతిలోకోలను ధరించి నీ ఎదుట కూర్చొని యున్నాను. నీ ఆజ్ఞను పాలించు 
చున్నాను. ఇంకనూ నీకు ఎక్కువగా తెలియవలసిన యవసరమేమున్నది. 
(10/42) 
“విభూతి యోగము” అనెడు 
పదియవ అధ్యాయము ముగిసెను. 


న Oy నీ 
యి D0 ణి 


॥ ఓం శ్రీ పరమాత్మనే నమః ॥ 
పదకొండవ అధ్యాయము - 
నిశ్వరూప సందర్శ్భనయోగము 

అర్జున ఉవాచ 
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్‌ 
యత్తయోక్తం వచస్తేన మోహోత యం విగతో మమ 
భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా 
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యనుపి చావ్యయమ్‌ 
ఏవమేతద్యథాత్థ త్వమ్‌ ఆత్మానం పరమేశ్వర 
ద్రప్టుమిచ్చామి తే రూపమ్‌ ఐశ్వరం పురుషోత్తమ 
మన్యసే యది తచ్చక్యం మయా ద్రప్టుమితి ప్రభో 
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమువ్యయమ్‌ 

శ్రీభగవాన్‌ ఉవాచ 
పశ్య మే పార్థ రూపాణి శతశో౭థ సహస్రశః 
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ 
పశ్యాదిత్యాన్‌ నసూన్‌ రుద్రాన్‌ అశ్వినౌ మరుతస్తథా 
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత 
ఇహైకస్థం జగత్‌ కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్‌ 
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్దష్టుమిచ్చసి 
న తు మాం శక్యసే ద్రష్ణుమ్‌ అనేనైవ స్వచక్షుషా 
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్‌ 

సంజయ ఉవాచ 
ఏవముక్తా తతో రాజన్‌ మహాయోగేశ్వరో హరిః 
దర్శయామాస _ పార్దాయ పరమం రూపమైశ్వరమ్‌ 


I 
111 


॥ 
121 


13। 


141 


పదకొండవ అధ్యాయము - విశ్వరూపసందర్శనయోగము 128 


అనేకవ క్రనయనమ్‌ అనేకాద్భు తదర్శనమ్‌ ॥ 
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్‌ । 10 । 
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్‌ । 
సర్వాశ్చర్యమయం _ దేవమ్‌ అనంతం విశ్వతోముఖమ్‌ | 111 
దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్దితా ॥ 


యది భాః సదృశీ సా స్యాత్‌ భాసస్తస్య మహాత్మనః 112 | 
తటైకస్థం జగత్‌ కృత్నం _ ప్రవిభక్తమనేకధా । 
అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా | 13 | 
తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః 
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత | 14 । 
అర్జున ఉవాచ 
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే 
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్‌ 
బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్‌ 
బుషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్‌ | 15 । 
అనేకబాహూదరవ క్రనే త్రం 
పశ్యామి త్వాం సర్వతోల_నంతరూపమ్‌ 
నాంతం న మధ్యం న పునస్తవాదిం 
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప | 16 | 
కిరీటినం గదినం చక్రిణం చ 
తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్‌ 
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్‌ 
దీస్తానలార్కద్యుతిమప్రమేయమ్‌ । 17 । 
త్వమక్షరం పరమం వేదితవ్యం 
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్‌ । 


124 గీతామాధుర్యము 


త్వమవ్యయ: శాశ్వతధర్మగోప్తా 
సనాతనస్ట్యం పురుషో మతో మే 1181 
అనాదిమధ్యాంతమనంతవీర్యమ్‌ 
అనంతబాహుం శశిసూర్యనేత్రమ్‌ । 
పశ్యామి త్వాం దీప్రహుతాశవ క్రం 
స్వతేజసా విశ్వమిదం తసంతమ్‌ 1 19। 
ద్యావాపృథివ్యోరిదమంతరం హి 
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః | 
దృష్ట్వాద్భుతం రూపము(గం తవేదం 
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్‌ 120! 
అమీ హి త్వాం సురసంఘా విశంతి 
కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి । 
స్వస్తీత్యుక్వా మహర్షిసిద్దసంఘాః 
స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః 21.1 
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా 
విశ్వేల_శ్వినౌ మరుతశ్చోష్మపాళ్చ । 
గంధర్వయక్షాసురసిద్ధసంఘా 
వీక్షంతే త్వాం విస్మితాన్టైవ సర్వే 122! 
రూపం మహత్తే బహువక్షనేత్రం 
మహాబాహో బహుబాహూరుపాదమ్‌ । 
బహూదరం బహుదం ప్టాకరాళం 
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్‌ | 23 | 
నభఃస్పృశం దీప్తమనేకవర్లం 
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్‌ | 
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా 
ధృతిం న విందామి శమం చ విష్ణో 1241 


పదకొండవ అధ్యాయము - విశ్వరూపసందర్భనయోగము 125 


దంష్ష్రాకరాళాని చ తే ముఖాని 
దృష్ట్వైవ కాలానలసన్నిభాని 
దిశో న జానే న లభే చ శర్మ 
ప్రసీద దేవేశ జగన్నివాస | 25 | 
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః 
సర్వే సహైవావనిపాలసంమై: 
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసా 
సహాస్మదీయైరపి యోధముఖ్యైః | 26 । 
వక్రాణి తే త్వరమాణా విశంతి 
దం ష్ట్రాకరాళాని భయానకాని 
కేచిద్విలగ్నా దశనాంతరేషు 
సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః । 27 । 
యథా నదీనాం బహవనో9 ౦బువేగాః 
సముద్రమేవాభిముఖా ద్రవంతి 
తథా తవామీ నరలోకవీరా 


విశంతి వక్రాణ్యభివిజలంతి 1281 
యథా ప్రదీప్తం జ్వలనం పతంగా 
విశంతి నాశాయ సమృద్దవేగాః 
తథైవ నాశాయ విశంతి లోకాః 
తవాపి వక్రాణి సమృద్దవేగాః । 29 | 
లేలిహ్యసే గ్రసమానః సమంతాత్‌ 
లోకాన్‌ సమగాన్‌ వదనైర్ష్యలద్భిః 
తేజోల_భిరాపూర్య జగత్‌ సమగ్రం 
భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో | 30। 
ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో 
నమో౭_స్తు తే దేవవర ప్రసీద । 


126 గీతామాధుర్యము 


విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం 
న హి ప్రజానామి తన ప్రవృత్తిమ్‌ 
శ్రీభగవాన్‌ ఉవాచ 
కాలో౭.స్మి లోకక్షయకృత్‌ ప్రవృద్దో 
లోకాన్‌ సమాహర్తుమిహ ప్రవృత్తః 
బుతేఠ పి త్వాం న భవిష్యంతి సర్వే 
యే౭_వస్థితాః ప్రత్యనీకేషు యోధా: 
తస్మాత్‌ త్వముత్తిష్ట యశో లభస్వ 
జిత్వా శత్రూన్‌ భుంక్ష్వ రాజ్యం సమృద్దమ్‌ 
మయెవైతే నిహతాః పూర్వమేవ 
నిమిత్త్రమాత్రం భవ సవ్యసాచిన్‌ 
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ 
కర్ణం తథాన్యానపి యోధవీరాన్‌ 
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్టా 
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్‌ 
సంజయ ఉవాచ 
ఏతచ్చుత్వా వచనం కేశవస్య 
కృతాంజలిర్వేపమానః కిరీటీ 
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం 
సగద్గదం భీతభీతః ప్రణమ్య 
అర్జున ఉవాచ 
స్థానే హృషీకేశ తవ ప్రకీర్యా 
జగత్రహృష్యత్యనురజ్యతే చ 
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి 
సర్వే నమస్యంతి చ సిద్దసంఘాః 


131% 


132॥।1 


133। 


134|1 


185 1 


136 


పదకొండవ అధ్యాయము - విశ్వరూపసందర్శనయోగము 


కస్మాచ్చ తేన నమేరన్‌ మహాత్మన్‌ 
గరీయసే బ్రహ్మణో౭_ప్యాదికగ్రే 
అనంత దేవేశ జగన్నివాస 
త్వమక్షరం సదసత్‌ తత్సరం యత్‌ 
త్వమాదిదేవః పురుషః పురాణ: 
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్‌ 
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ 
త్వయా తతం విశ్వమనంతరూప 
వాయుర్యమో9_ గ్నిర్వరుణః శశాంకః 
ప్రజాపతిస్లం ప్రపితామహశ్చ 
నమో నమస్తేత స్తు సహస్రకృత్వః 


= 
ల 


పునశ్చ భూయో౭ పి నమో నమస్తే 
నమః పురస్తాదథ పృష్టతస్తే 
నమో ఇస్తు తే సర్వత ఏవ సర్వ 
అనంతవీర్యామితవిక్రమస్త్యం 
సర్వం సమాప్నోషి తతో౭సి సర్వః 
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం 
హే కృష్ణు హే యాదవ! హే సఖేతి 
అజానతా మహిమానం తవేదం 
మయా ప్రమాదాత్‌ ప్రణయేన వాపి 
యచ్చాపహాసార్థమసత్కతో౭౬సి 
విహారశయ్యాసనభోజనేషు 
ఏకోల ధథ వాప్యచ్యుత తత్సమక్షం 
తత్‌ క్షామయే త్వామహమప్రమేయమ్‌ 
పితాల_సి లోకస్య చరాచరస్య 
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్‌ 


127 


137॥। 


138। 


139, 


140| 


128 గీతామాధుర్యము 


న త్వత్సమో౭.స్యభ్యధికః కుతోల_న్యో 
లోకత్రయే౭_ప్యప్రతిమప్రభావ । 43 | 
తస్మాత్‌ ప్రణమ్య ప్రణిధాయ కాయం 
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్‌ | 
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః 
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్‌ | 44 । 
అదృష్టపూర్వం హృషితో9_స్మి దృష్ట్వా 
భయేన చ ప్రవ్యథితం మనో మే | 
తదేవ మే దర్శ్భయ దేవరూపం 
ప్రసీద దేవేశ జగన్నివాస | 45 | 
కిరీటినం గదినం చక్రహస్తమ్‌ 
ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ । 
తేనైవ రూపేణ చతుర్చ్భుజేన 
సహస్రబాహో! భవ విశ్వమూర్తే! | 46 । 
శ్రీ భగవాన్‌ ఉవాచ 
మయా ప్రసన్నేన తవార్డునేదం 
రూపం పరం దర్శితమాత్మయోగాత్‌ । 
తేజోమయం విశ్వమనంతమాద్యం 
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్‌ 147 | 
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః 
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః | 
ఏవంరూపః శక్య అహం నృలోకే 
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర | 48 | 
మాతే వ్యథా మా చ విమూఢభావో 
దృష్ట్వా రూపం ఘోరమీదృజ్మమేదమ్‌ । 


పదకొండవ అధ్యాయము - విశ్వరూపసందర్భనయోగము 


129 


వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వ్యం 
తదేవ మే రూపమిదం ప్రపశ్య 
సంజయ ఉవాచ 
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్యా 
స్వకం రూపం దర్శయామాస భూయః 
ఆశ్వాసయామాస చ భీతమేనం 
భూత్వా పునః సామ్యవపుర్మహాత్మా 


అర్జున ఉవాచ 
దృష్టేదం మానుషం రూపం తన సౌమ్యం జనార్దన 
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః 
శ్రీ భగవాన్‌ ఉవాచ 


సుదుర్దర్శమిదం రూపం _ దృష్టవానసి యన్మమ 
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్భనకాంక్షిణః 
నాహం వేదైర్ష తపసా న దానేన న చేజ్యయా 
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా 
భక్యా త్వనన్యయా శక్య _ అహమేవంవిధో౭ర్జున 
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్ట్ణుం చ పరంతప 
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తస్సంగవర్దితః 
నిర్వైరస్సర్వ భూతేషు యస్స మామేతి సాండవ 


149। 


150।| 


153। 
॥ 
154 !॥ 


| 
155 । 


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 
శ్రీకృష్ణార్ణునసంవాదే విశ్చ్వరూపదర్శనయోగోనామ ఏకాదశోల_ధ్యాయః m1 


1028 Geeta Madhuryam (Telugu)_Section_5_Front 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


పదకొండవ అధ్యాయము - విశ్వరూపసందర్భనయోగము 
అర్జునుడిట్లనెను - భగవన్‌! కేవలము నా యందు దయజూపుట కొరకే 
మీరు (నన్ననుగ్రహించుట కొరకే తమరు) పరమగోపనీయమగు ఆధ్యాత్మిక 
(సమస్తమూలమునందు నేను ఉన్నాననెడు) విషయమును చెప్పుటవలన నా 
మోహము (అజ్ఞానము) నశించిపోయినది. 

కమలపత్రాక్షా! మీ నుండి (ప్రాణుల ఉత్పత్తి, ప్రళయములను గూర్చి 
విన్నాను. అవినాశియగు తమరి మాహాత్మ్యమును గూడ విస్తారముగా 
వినియున్నాను. (11/1-2) 

అర్జునా! ఇంకనూ ఏమి వినదలుచుకున్నావు? 

ఓ పరమేశ్వరా! మీరు తెలిపినదంతయూ వాస్తవమే. ఓ పురుషోత్తమా! 
ఇప్పుడు నేను మీ ఐశ్చర్యమయమగు రూపమును దర్శింపగోరుచున్నాను. 
అయితే, నేను చూడగలుగుదునని తమరు భావించినచో, సర్వసమర్థుడవగు 
ఓ ప్రభూ! అవినాశియగు తమ స్వరూపమును చూపింపుము. (11/3-4) 

భగవానుడిట్లనెను - అర్జునా! నీవు నా ఒక్క రూపమునే ఏల జూచెదవు! 
వందల, వేలకొలది సంఖ్యలో గల దివ్యములైన నానా విధములైన, అనేక 
వర్షములుగలిగి, అనేక విధములగు ఆకృతులుగా నున్న నా రూపమును 
తిలకించుము. (11/5) 

ఇంకనూ ఏమి చూడాలి, భగవన్‌? 

సమస్త ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వినీ కుమారులను, 
చూడుము. మరుద్గణమును కూడా చూడుము. ఇంకా ఎన్నెన్నో ఇంతకు 
ముందెన్నడూ నీవు చూడని ఆశ్చర్యమును గొలుపు రూపములను కూడా 
చూడుము. (11/6) 

అవన్నీ ఎక్కడ చూడాలి, ప్రభూ? 

నా శరీరంలోనే చూడాలి. చరాచర ప్రాణికోటిని చూడుము. 
శరీరమందంతట గాక ఒకే ఒక భాగములో చూడుము. నీవు ఇంకను ఏమేమి 
చూడగోరెదవో, అదంతయు తిలకించుము. (11/7) 


1028 Geeta Madhuryam (Telugu)_Section_5_Ba 


పదకొండవ అధ్యాయము - విశ్వరూపసందర్భనయోగము 181 


మీరు మాటిమాటికి చూడు, చూడు అని అంటున్నారు, కాని నాకేమీ 
కనిపించడంలేదు కదా? 

నీవు నీ చర్మచక్షువులతో చూడలేవు. అర్జునా! ఇదిగో! నీకు 
దివ్యచక్షువులను ఇచ్చెదను. తద్ద్వారా నా ఈశ్వరీయమగు సామర్థ్యమును 
(యోగశక్తిని) నీవు దర్శింపగలవు. (11/8) 

సంజయా! భగవంతుడు ఇట్లు చెప్పి ఏమి చేసెను? 

సంజయుడిట్లనెను - ఈ విధంగా చెప్పి మహా యోగేశ్వరుడగు శ్రీహరి 
అర్జునునకు ఐశ్వర్య సంపన్నమయిన తన దివ్య స్వరూపమును చూపించెను. 

(11/9) 

సంజయా! ఎటునంటి రూపమును చూపించెను? 

అద్భుతమైన అనేక ముఖములు, నేత్రములు, అనేక దివ్యాభరణముల 
తోను, నానావిధ అ(స్త్రశస్తములను చేతులలో ధరించి, గొప్ప దివ్యమాలికలను 
ధరించినట్టి, లెక్కలేనన్ని దివ్యమగు చందనాదుల నలదుకొనినట్టి, 
ఆశ్చర్యమయమగు, నలువైపుల ముఖములు గలిగిన అనంత స్వరూపమును 
చూపించెను. (11/10-11) 

ఆ రూపము ఎందుకు ఆశ్చర్యముగ ఉండెను? 

ఆకాశములో ఒక్కపెట్టున వేలకొలది సూర్యులు ఉదయించినప్పుడు 
ఉత్పన్నమగు (ప్రకాశమంతయు కలిసినప్పటికినీ, ఆ విశ్వరూపుని 
దివ్యప్రకాశము ముందు ఎందుకూ కొరగాదు కదా! (11/12) 

అర్జునుడు ఆ రూపమును ఎక్కడ జూచెను? 

భగవానుని శరీరమందలి ఒక భాగమునందే అనేక విభాగములతో కూడిన 
సంపూర్ణ జగత్తును అర్జునుడు చూచెను. (11/13) 

అట్టి రూపమును చూచిన అర్జునుడే మయ్యెను? 

అర్జునుడు ఆశ్చర్య చకితుడయ్యెను. అతని రోమములు నిక్కపాడచెను. 
(అతని దేహము పులకించిపోయెను) అప్పుడతడు శిరసా ప్రణామము గావించి, 
చేతులు జోడించి స్తుతించెను. (11/14) 

సంజయా! అర్జునుడేమని పలికెను? 


132 గీతామాధుర్యము 

అర్జునుడిట్టు పలికెను - ఓ దేవా! నేను తమరి శరీరంలో దేవతలను, 
గొప్పవైన విభిన్న ప్రాణుల సముదాయములను, కమలము మధ్యన కూర్చొనిన 
(బ్రహ్మను, కైలాసమునందు విరాజితుడైన మహాదేవుని, బుషులను, 
దివ్యసర్పములను చూచుచున్నాను. (11/15) 

ఓ విశ్చరూపా! ఓ విశ్వేశ్చరా! నేను అనేక బాహువులు, ఉదరములు, 
ముఖములు, నేత్రములు గలిగినవానిగా మిమ్మల్ని చూచుచున్నాను. అన్ని 
దిక్కులనుండి అనంత రూపములు గలవానిగ చూచుచున్నాను. నేను మీ 
(స్వరూపమునకు) మొదలేదో, మధ్యభాగమేదియో, అంతిమమేదియో కూడ 
చూడజాలకున్నాను. శిరముపై కిరీటము, చేతులలో గద, చక్రము (శంఖము, 
పద్మము) లను ధరించి (యుండి) తేజోరాశిగా సర్వదిక్కుల ప్రకాశించుచున్నట్టి 
దేదీష్యమానమగు అగ్నివలె, సూర్యునివలె జ్యోతిర్మయమై కనులతో 
అతికష్టముమీద చూడగలిగిన అప్రమేయునిగా నేను చూచుచున్నాను. 

(11/16-17) 

ఓ స్వామీ! ఓ ప్రభూ! తమరే అక్షర పరబ్రహ్మము. సమస్త జగతికి 
ఆధారము మీరే. సనాతన ధర్మమును రక్షించెడు సనాతన పురుషులు మీరే 
అనగా నిర్గుణ నిరాకారము, సగుణ నిరాకారము, సగుణ సాకారము కూడా 
మీరేనని నేను విశ్వసించుచున్నాడను. (11/18) 

కేవలం విశ్వసించుటయేనా? నిజంగా చూడడంలేదా? 

మిమ్ములను నేను ఆది మధ్యాంత రహితునిగా, అనంత ప్రభావశాలిగా, 
చం[ద్రసూర్యులనెడి నేత్రములను గలిగి, అగ్నిశిఖల వంటి ముఖములు గలిగి 
జగత్తునంతయు తపింప జేయుచుండగా తిలకించుచున్నాను. (11/19) 

ఓ మహాత్మా! భూమి, ఆకాశముల మధ్య నున్న భాగమంతయును, 
దశ దిశలును మీ తోడనే నిండి యున్నవి. మీ ఈ ఉ(గ్రరూపమును తిలకించి 
ముల్లోకములు భయమందుచున్నవి. ఆహా! ఇదిగో! ఆ దేవతల సముదాయ 
మంతయు మీ యందు (ప్రవేశించుచున్నది. వారిలో కొందరు భీతావహులై 
దోసిలొగ్గి మీ నామ గుణముల నుచ్చరించుచున్నారు. మహర్షులు, సిద్ధ 
సమూహములు 'కళ్యాణమగుగాక! మంగళ మగునుగాక!' యని స్వస్తిబల్కుచు 
సుందరమైన, ఉత్తమమైన స్తోత్రములచే మిమ్ములను స్తుతించుచున్నారు. 

(11/20-21) 


పదకొండవ అధ్యాయము - విశ్వరూపసందర్భనయోగము 133 


రుద్రులు, వసువులు, సాధ్యదేవతలు, విశ్వేదేవతలు, అశ్వినీ కుమారులు, 
మరుద్గణము, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ద 
సముదాయముల వారందరు మిగుల ఆశ్చర్యచకితులై మిమ్ముగాంచుచున్నారు. 
(11/22) 

ఓ భగవన్‌! లెక్కలేనన్ని ముఖములు, కన్నులు గలిగిన అనేకములగు 
ఉదరములు, పాదములు గలిగి, అతిభయంకరమగు కోజులతో కూడిన మీ 
స్వరూపమును గాంచిన సకలలోకములు మరియు స్వయంగా నేను కూడా 
భయభీతుడనగుచున్నాను. (11/23) 
ఓ విష్ణో! ఆకాశము నంటుచూ, దేదీప్యమానమైన విశాలనేత్రములు గలిగి, 
తెరచిన నోళ్ళు గలిగినట్టి మీ రూపమును జూచి లోలోపల భయమును జెందిన 
నేను ద్దైర్యమును, శాంతిని పొందలేకపోవుచున్నాను. కాలాగ్నివలె 
ప్రజ్వలించుచున్న కోరలతో కూడిన భయంకరమగు, మీ ముఖములను జూచిన 
నాకు తూర్పు పడమరలు, ఉత్తర దక్షిణములనెడు దిక్కులు ఎటుగా నున్నవో 
తెలిసికొన జాలకున్నాను. నాకు శాంతి సైతము లభింపకున్నది. అందుచేత 
ఓ దేవేశ! ఓ జగన్నివాసా! మీరు ప్రసన్నులు కండు. (11/24-25) 
మా వైపున గల ముఖ్యమగు యోధాగ్రేసరులు మరియు భ్రీషు డు 
ద్రోణుడు, కర్ణుడు గూడా మీ నోటిలో 'ప్రవేశించుచున్నారు. వారి పక్షమునకు 
చెందిన రాజుల సమూహములతో సహితముగా ధృతరాష్ట్రుని కుమారు 
లందరును కరాళ కోరలతో భయంకరమైన మీ ముఖములందు అతివేగముగా 
ప్రవేశించుచున్నారు. వారిలో కొందరు ముక్కలు ముక్కలైన తలలతోబాటు 
మీదంతముల సందులలో చిక్కుకొని కనిపించుచున్నారు. _(11/26-27) 
నదులలోని జల (ప్రవాహము సముద్రమున కభిముఖముగ ప్రవహించు 
రీతిగా మనుష్యులలో గొప్ప మహాశూర వీరులగు భీష్మద్రోణాదులు అందరును 
ప్రజ్వలించుచున్న మీ ముఖములందు ప్రవేశించుచున్నారు. మిడుతలు తమ 
నాశనము కొరకై అన్నియందు ్రవేశించుచున్న చందమున ఈ జనులెల్లరు 
మీ ముఖమునందు ప్రవేశించుచున్నారు. మీరు కూడా మండుచున్న నోళ్ళతో 


అందరిని భుజింపుచూ ఏకధాటిగా నాకుచున్నారు. ఉగ్రమైన మీ తేజస్సు 
జగత్తునంతయు తపింపజేయుచున్నది. 


(11/28,29,30) 


134 గీతామాధుర్యము 


ఉగ్రరూపము కలిగిన తమరెవరో దయచేసి తెలుపుడు. 


ఓ దేవ శ్రేష్ట! మీకు నమస్కారము. తమరు (ప్రసన్నులు కండు. 
ఆదిరూపుడవగు మిమ్ములను నేను తత్తముతో తెలుసుకొన గోరుచున్నాను. 
ఏలయన, మీ ప్రవృత్తి ఏమిటో? నేను తెలియకున్నాను. (11/31) 

భగవానుడిట్టు తెలిపెను - ఓయీ! వినుము! సంపూర్ణ జగత్తును 
సంహారము చేయుటకై నేను విజ్బంభించిన కాలుడను. 

ఇచటికి తమరు ఏల వచ్చితిరి? 

నేను సర్వమును సంహారము జేయుట కేతెంచితిని. 

ఇచట మీ ద్వారా ఎవరేని రక్షింప బడెదరా? లేదా? 

మీ (ప్రతిపక్షము నందు నిలిచిన యోధులందరును, నీవు యుద్దము 
జేయకపోయినను జీవించి యుండజాలరు. అందువలన నీవు యుద్దమునకై 
లేచినిలువుము. యశస్సును గడించుము. శత్రువులందరిని జయించి 
రాజ్యమును అనుభవింపుము. వీరందరును ఇంతకుముందే నా చేత 
సంహరింపబడినారు. 

అయినచో నాకు యుద్దముతో పని ఏమిటి? 

నీవు కేవలము నిమిత్తమాత్రుడవగుము. (11/32-33) 

కాని మహాప్రభో! భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్గ్టుడు 
మొదలగువారిపై విజయమెట్టు లభించును? 

భీష్మ, (ద్రోణాదుల వంటి ఇంకా ఇతర వీరులెందరో నా చేత 
సంహరింపబడినారు. కావున నీవు భయము చెందకుము. యుద్దము 
జేయుము. యుద్దమునందు నీవు శత్రువులను అందరినీ జయించగలవు. 

(11/34) 
సంజయా! అటుపిమ్మట ఏమి జరిగెను? 

సంజయుడిట్టు వివరించెను - భగవానుడు చెప్పిన మాటలు వినిన 
అర్జునుడు భయముతో వణకుచు, అంజలి ఘటించి, నమస్కరించెను. ఇంకనూ 


మిగుల భయభీతి నొందుచు మరల శ్రీకృష్ణభగవానునకు ప్రణమిల్లి, 
గడ్గదస్వరముతో నిట్లనెను. (11/35) 


పదకొండవ అధ్యాయము - విశ్వరూపసందర్శనయోగము 135 


సంజయా! అర్జునుడు ఏమి చెప్పెను? 

అర్షునుడిట్టు స్తుతించెను - ఓ హృషీకేశా! మీ నామము నుచ్చరించుట 
చేత సకల జగత్తు హర్షించుచు, అనురాగమును పొందుచున్నది. మీ నామ 
సంకీర్తనము వలన రాక్షసులు దశ దిశలకు పారిపోవుచున్నారు. సిద్ద సంఘములు 
మీకు నమస్కరించుచున్నవి. ఇది యంతయు తగినట్టే యున్నది. (11/36) 

ఇదంతా ఎందుకు తగియున్నది అర్జునా? 

ఎందుకనగా - మీరు అనంతులు - అంతము లేనివారలు. సమస్త 
దేవతలకు ఈశ్వరులు. జగత్తునకు ఆధార స్వరూపులు. మీరు అక్షర 
స్వరూపులు. సత్తు, అసత్తు కూడా మీరే. దానికంటే పరమైనది కూడా మీరే. 
ఓ మహాత్మా! మీరు (బ్రహ్మదేవునకే ఆదికర్తలు. గురువులకు కూడా గురువులైన 
మీకు ఎవ్వరు? ఏల నమస్కరింప కుందురు? (11/37) 

మీరే ఆదిదేవులు, పురాణపురుషులు. ఈ విశ్వమునకు తమరే పరమ 
ఆధారస్వరూవులు. సర్వము తెలియువారు, తెలియదగినవారు మీరే. 
సర్వమునకు (ప్రధాన గంతవ్యస్థానము (చేరదగిన చోటు) తమరే అయి 
యున్నారు. ఓ అనంతరూపా! ఈ లోకమంతయు మీతో నిండియున్నది. 

(11/38) 

వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, (ప్రజాపతి 
(బ్రహ్మదేవుడు) (ప్రపితామహులు (బ్రహ్మదేవుని జనకులు) మీరే అయి 
యున్నారు. అందువలన మీకు వేయిసార్లు నమస్కరించుచున్నాను. 
మాటిమాటికి నమస్కరించుచున్నాను. ముందునుండి, వెనకనుండి, 
అన్నివైపులనుండి మీకు నమస్కరించుచున్నాను. సర్వస్వమూ మీరే. 
జగత్తునందంతటా మీరే వ్యాపించి యున్నారు. (11/39-40) 

ఓ పరమేశ్వరా! ఇలాంటి మీ మహిమను తెలియక, నేను మిమ్ములను 
స్నేహితునిగ భావించి, ఓ కృష్ణా! ఓ మిత్రుడా! ఓ యాదవుడా! యని పొరబాటుగ 
లేక (ప్రేమతో పిలిచితిని. మరియు విహార, శయన, ఆసన, భోజనాది వేళలందు 
తాము ఒంటరిగా నున్నప్పుడు, మిత్రుల ముందు, ఇంటివారి యెదుట 
వినోదముతో నేను మిమ్ము పరిహాసముతో అవమానించితిని. ఇట్టి నా 
యపరాధమును క్షమింపుమని మిమ్ములు నేను వేడుకొనుచున్నాను. 


(11/41-42) 


136 గీతామాధుర్యము 

ఈ చరాచరజగత్తునకు మీరు తండ్రులు, పూజ్యులు, గురువులకే 
గురువులు. అనుపమ (ప్రభావశాలియగు ఓ భగవంతుడా! ఈ మూడు 
లోకములందు మీకు సాటి ఎవ్వరూ లేరు. ఇక మీకంటే అధికుడు 
ఎట్టుండగలడు? కావున స్తుతింపదగిన వాడవగు నీకు నేను దండప్రణామము 
నాచరించి ప్రసన్నుడవగుటకు వేడుకొనుచున్నాను. తండ్రి తన తనయుని 
స్నేహితుడు తన స్నేహితుని, భర్త తన భార్యయొక్క అపరాధములను 
సహించునట్టుగా మీరు నా యపరాధములను మన్నింపుడు. (11/43-44) 

సరే! మంచిది. ఇంకనూ నీవేమి కోరుదువు? 

ఇట్టి అపూర్వమగు రూపమును చూచి నేను హర్షించుచున్నాను. 
భయముచే నా మనస్సు వ్యాకులత చెందుచున్నది. కనుక ఓ దేవేశా! ఓ 
జగన్నివాసా! మీరు ప్రసన్నులు కండు. శిరముపై మకుటము ధరించి చేతులలో 
శంఖ, చక్ర, గదా, పద్మములు ధరించెడు మీ దేవరూపము (చతుర్భుజ 
విష్ణురూపము)ను జూపింపుము. నేను ఆ రూపమునే చూడగోరుచున్నాను. 
ఓ సహ(స్రబాహూ! ఓ విశ్య్వమూర్తీ! మీరు మీ చతుర్భుజ రూపముతోనే నాకు 
దర్శనము నొసగుము. (11/45-46) 

శ్రీ భగవానుడిట్లనెను - సోదరా! నేను మిగుల ప్రసన్నుడనై నా 
సామర్థ్యముచే తేడోమయము, అన్నింటికీ ఆదియగు, అనంత విశ్చరూపమును 
నీకు చూపితిని. ఈ రూపమును ఇంతకుముందు నీవు తప్ప మరెవ్వరూ 
దర్శించి యుండలేదు. (11/47) 

మానవుడు తన (పురుషార్థము) ప్రయత్నము ద్వారా నైతే చూడగలడు 
కదా భగవన్‌? 

లేదు! మానవలోకమున నీవంటి అనుగ్రహ పాత్రులకు తప్ప 
వేదాధ్యయనముచేతను, దానము చేతను, ఘోరమైన తపస్సు చేతను, గొప్ప 
అనుష్టానములచేతను, ఈ విధమైన విశ్వరూవమును వేరెవ్వరు 
దర్శింపజాలరు. (11/48) 

కాని ఓ భగవన్‌! భయము నొందుచున్న నేనేమి చేయుదును? 


మిత్రమా! ఈ విధమైన నా ఘోరమగు రూపమును గాంచి నీవు 
వ్యాకులత నొందవలదు, నీలో మూఢభావమునకు తావివ్వవలదు. ఇప్పుడు 


పదకొండవ అధ్యాయము - విశ్వరూపసందర్శ్భనయోగము 137 


నీవు భయమును వీడి, ప్రసన్నచిత్తము గలవాడవై మరల నా విష్ణురూపమును 
దర్శింపుము. (11/49) 
అటుపిమ్మట భగవానుడు ఏ రూపమును జూపించెను సంజయా? 
సంజయుడిట్లనెను - ఈ విధముగా తెల్పిన వాసుదేవ భగవానుడు 
అర్జునునకు తన చతుర్భుజరూపమును జూపించెను. తిరిగి సౌమ్యముగ 
నుండెడు ద్విభుజ రూపుడై భయభీతుడగు అర్జునుని ఓదార్చెను. (11/50) 
అర్జునా! ఇక నీ భయము తొలగిపోయినదా? 
అర్జునుడిట్టు తెలిపెను - ఓ జనార్దనా! మీ ఈ (ప్రశాంతమైన మానవ 
రూపమును గాంచి నేను యిప్పుడు స్థిరచిత్తుడనైతిని. నా సహజస్థితిని పొందితిని. 
(11/51) 
శ్రీభగవానుడిట్టనెను - నీవు చూచిన నా చతుర్భుజరూపమును 
దర్శించుట మిక్కిలి దుర్లభమైనది. దేవతలు కూడా ఈ రూపమును 
చూచుటకై సదా ఉవ్విళ్ళూరుచుండెదరు. నీవు నన్ను చూసినట్టుగా, వేదములచే, 
తపస్సుచే, దానముచే, యజ్ఞముచేనయిననూ నేను చూడశక్యుడనుగాను. 
(11/52-53) 
అయినచో, మిమ్ము దర్శించుటెట్లు? 
ఇట్టి చతుర్భుజ రూపముగల నేను అనన్యభక్తితో మా(త్రమే 
చూడశక్యమైనవాడను. చూచుటవరకే కాదు, మీదు మిక్కిలి తత్త్యముచే 
యథార్థమెరుంగుటకు, పొంద గలుగుటకు కూడా శక్యమైనవాడను.(11/54) 
ప్రభూ! ఆ అనన్యభక్తి యెట్టిది? 
సర్వకర్మలను నా కొరకే జేయుట, నా భక్తుడగుట, నా పరాయణుడగుట 
సంసారమునందు ఆసక్తి రహితుడై యుండుట, ఏ (ప్రాణి యందు కూడా 
వైరభావము లేకుండుట - అనునిట్టి భక్తి యుక్తుడైన భక్తుడు నన్నే 
పొందుచున్నాడు. (11/55) 
“విశ్వరూప సందర్భనయోగము' అనెడు 
పదకొండవ అధ్యాయము ముగిసెను. 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


పన్నెండవ అధ్యాయము - భక్తియోగము 
అర్జున ఉవాచ 


ఏవం సతతయుక్తా యే భక్తాస్వాం పర్యుపాసతే । 
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః 11! 


శ్రీభగవాన్‌ ఉవాచ 


మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే । 
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః 12! 


సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం 
సంనియమ్యేంద్రియగ్రామం _ సర్వత్ర సమబుద్దయః 


త్వక్షరమనిర్దేశ్యమ్‌ అవ్యక్తం పర్యుపాసతే । 
ధ్రువమ్‌ 131 


ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః | 4 । 


శ్లేశోల ధికతరస్తేషామ్‌ ' అవ్యక్తాసక్తచేతసామ్‌ । 


అవ్యక్తా హి గతిర్దుఃఖం 
యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్సరాః 
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే 


దేహవద్భిరవాప్యతే 15| 


తేషామహం సముద్ధ్దర్తా మృత్యుసంసారసాగరాత్‌ | 


భవామి నచిరాత్‌ 
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ 
నివసిష్యసి మయ్యేవ అత ఊర్వ్వం న సంశయః 
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్‌ 
అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ 


పార్థ మయ్యావేశితచేతసామ్‌ 171 


అభ్యాసేప్యసమర్గో8_సి మత్కర్మపరమో భవ | 
మదర్థమపి కర్మాణి కుర్వన్‌ సిద్దిమవాపుసి 110! 
© 


పన్నెండవ అధ్యాయము - భక్తియోగము 139 


అథైతదప్యశక్తో౭ సి కర్తుం మద్యోగమాశ్రితః | 
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్‌ 111! 
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్‌ జ్ఞానాద్దానం విశిష్యతే 
ధ్యానాత్‌ కర్మఫలత్యాగః త్యాగాచ్చాంతిరనంతరమ్‌ [121 
అద్వేష్టా సర్వభూతానాం మైత్రి కరుణ ఏవ చ| 
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షీ 113। 
సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః 
మయ్యర్పితమనోబుద్దిః: యో మద్భక్తస్స మే ప్రియః 114; 
యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయః 
హర్షామర్శభయోద్వేగైః ముక్తోయస్స చ మే ప్రియః | 15 | 
అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః 
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః |16। 
యో న హృష్యతి న ద్వేష్టి నశోచతి న కాంక్షతి 
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్‌ యస్స మే ప్రియః 117। 
సమళ్ళత్రా చ మిత్రే చతథా మానావమానయోః । 
శీతోష్టసుఖదు:ఖేషు సమస్సంగవివర్ణితః 118। 
తుల్యనిందాస్తుతిర్మానీ  సంతుష్టో యేన కేనచిత్‌ । 
అనికేతః స్థిరమతిః భక్తిమాన్‌ మే ప్రియో నరః 119। 
యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే । 
శ్రద్దధానా మత్సరమా భక్తాస్తేలతీవ మే ప్రియాః 1201 
ఓం తత్సదితి శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్రే 
శ్రీకృష్ణార్ణునసంవాదే భక్తియోగోనామ న నా ॥ 12॥ 


0 
ణి 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


పన్నెండవ అధ్యాయము - భక్తియోగము 

అర్జునుడిట్లనెను - ఇప్పుడు తమరు తెల్పిన విధముగా భజించెడు 
భక్తులు కొందరు గలరు. మరికొందరు మీ అవ్యక్తరూపమును ఉపాసించువారు 
గలరు. కావున ఆ రెండు తెరగుల ఉపాసకులలో శ్రేష్టమైన వారుయెవరు? 
(12/1) 

భగవానుడిట్లనెను - నా యందు మనసు నుంచి మిక్కిలి (శ్రద్దాయుతులై 
నిత్య నిరంతరము నన్ను ఉపాసించెడు వారినే నేను సర్వశ్రేష్టులుగా నెంచుదును. 

(12/2) 

కాని అవ్యక్తము నుపాసించెడు వారిని? 

సర్వత్ర సమబుద్ది గలవారై, ప్రాణులకు మేలు చేకూర్చుటలో మునిగి 
యుండునట్టి* పురుషుడు ఇంద్రియములను నిగ్రహించి, సర్వత్రా పరిపూర్ణుడై, 
అచింత్యమగు, కూటస్థ్రమగు, అచలమైన, అనిర్దేశ్యమైన అవ్యక్తమగు, 
అక్షరమును ఉపాసించువారలు కూడా నన్నే పొందెదరు. (12/3,4) 

అయినచో, కృష్ణా! మిమ్ము భజించువారలు శశ్రేష్టులెట్టయ్యెదరు? 

అర్జునా! అవ్యక్తమునందు ఆసక్తచిత్తముగల పురుషులు నా అవ్యక్త 
స్వరూపము నుపాసించెదరు. వారికి అధిక (శ్రమ కలుగును. ఏలనన, 
దేహాభిమానులకు అవ్యక్తమార్గము అతి కష్టముతో సాధ్యమగును. కాని 
సంపూర్ణ కర్మలను నాయందే సమర్పించి, నా పరాయణులైన వారలు 
అనన్యభావముతో నన్ను ధ్యానించుచు, నన్ను ఉపాసించెదరు. ఇట్లు నా యందే 
చిత్తము నిల్పిన భక్తులను నేను స్వయముగా మృత్యురూపమగు సంసార 
సాగరము నుండి అతి శీఘ్రముగ ఉద్దరించెదను. (12/5-7) 

నేను అనన్యభక్తుడ నెట్లగుదును? 

అర్జునా! నాలోనే నీ మనస్సు నిల్పుము. నా యందే నీ బుద్ది నుంచుము. 
ఈ విధంగా మనస్సును, బుద్దిని నా యందు నిల్సిన పిదప నీవు నాలోనే 


* ప్రాణిమాత్రునకు హితమొనర్చుటలో, తన (స్త్రీ పుత్ర పరివారమునకు 
హితమెొనర్భుటలో జ్ఞానయోగికి కించిత్తు కూడా వ్యత్యాన 
ముండకూడదు. అప్పుడే ఆ జ్ఞానయోగికి తత్త్యజ్ఞానము కలుగును. 


పన్నెండవ అధ్యాయము - భక్తియోగము 141 


వసింతువు. ఒకవేళ నీవు నీ మనస్సును, బుద్ధిని నా యందు స్థిరముగా 
నుంచుటలో అసమర్జుడ వగుదువేని అభ్యాసయోగము ద్వారా నన్ను 
పొందగోరుము. ఒకవేళ అభ్యాసయోగము నందు కూడా నీవు అసమర్భుడ 
వగుచో, నా కొరకు కర్మ జేయుటకు పరాయణుడవు కమ్ము. దీనితో కూడా 
నీవు సిద్దిని పొందగలవు. బహుశా నీవు నా కొరకు కర్మ చేయుటయందు 
కూడా అసమర్జుడవగుదువేని, నా భక్తియోగము నాశ్రయించి సర్వకర్మల 
ఫలమును (ఫలాసక్తిని) త్యాగమొనర్చుము. (12/8-11) 

కృష్ణా! ఇట్టి ప్రక్రియ ద్వారా మీ యోగము నాశ్రయించి కర్మఫలమును 
త్యజించుట నాలుగవదిగా తెల్పబడిన కారణమున నికృష్టమైన సాధనమగును 
కదా? 

కాదు, పార్థా! కాదు, యోగ (సమతా) రహితమైన అభ్యాసముకంటే 
శాస్త్రీయజ్ఞానము శ్రేష్టమైనది. యోగరహితమగు జ్ఞానము కంటే ధ్యానము 
్రేష్టమైనది. యోగ రహిత ధ్యానము కంటే నా యోగము నాశ్రయించి 
కర్మఫలమును త్యజించుట శ్రేష్టము. ఏలయన, త్యాగము వలన తత్‌క్షణమే 
శాంతి లభించును. (12/12) 

భగవన్‌! పైన తెల్పిన నాలుగు విధములగు సాధనములలో ఏదేని ఒక్తే 
ఒక సాధనతో నిన్ను పొందినట్టి సిద్దుడగు భక్తుని లక్షణములెట్టివి? అనగా 
అతని యందు ఏ, ఏ గుణము లుండును? 

అర్జునా! అతనికి ఏ ప్రాణి యెడల కూడా ద్వేషముండదు. అంతేగాక 
అతనికి సకల భూతములతోడ స్నేహము, (ప్రేమ యుండును. దయను 
గలిగియుండును. అతడు అహంకార మమకార రహితుడై, క్షమాశీలుడై 
సుఖదుఃఖముల (ప్రాప్తియందు సమత్వము గలవాడై యుండును. అతడు 
అన్ని పరిస్థితులలోను నిరంతరము సంతుష్టుడై యుండును. శరీరము 
ఇంద్రియములు అతని వశము నందుండును. అతని మనస్సు, బుద్ది నాకే 
అర్పింపబడియుండును. ఈ విధంగా దృఢమైన నిశ్చయము గల భక్తుడు 
నాకు (ప్రియమైనవాడు. (12/13-14) 

అయ్యా! ఇంకెవరు నీకు ప్రియమైనవారు? 

కుంతీపుత్రా! తన వలన ఇతరులకు ఉద్వేగము కలుగకుండ, ఇతరుల 


142 గీతామాధుర్యము 


వలన తాను ఉద్వేగపడకుండా, హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగములు 
లేనివాడగు భక్తుడు నాకు ప్రియుడు. (12/15) 
ప్రభూ! ఇంకనూ నీకు ప్రియమైన వారెవరు? 
పార్థా! తనకొరకు ఎలాంటి వస్తువును కాని, వ్యక్తిని కాని కోరకుండా, 
అంతర్భాహ్యములందు పవిత్రముగ నుండువాడు, ఏ పని నిమిత్తమై తాను 
ఇచటకేతెంచెనో, అట్టి పనిని ముగించుకొను నట్టి దక్షత గలవాడు, జగత్తునుండి 
ఉపరతిని పొంది, (ప్రశాంతచిత్తము గలవాడు, భోగానుభవములకై 
కర్మలనాచరించని భక్తుడు నాకు ప్రియుడు. (12/16) 
కృష్ణా! ఇంకనూ ఎవరు ప్రియమైనవారు? 
అనుకూలత లభించినప్పుడు హర్షించనివాడు, ప్రతికూలత 
ప్రాప్తించినప్పుడు ద్వేషింపనివాడు, దుఃఖదాయకమగు పరిస్థితిలో 
శోకించనివాడు, సుఖదాయకమగు పరిస్థితిని కోరనివాడు - ఈ విధంగా 
అనుకూల - ప్రతికూలములందు రాగద్వేషములను త్యజించునట్టి భక్తుడు 
నాకు ప్రియుడు. (12/17) 
మరింకనూ ప్రియమైన వారెవరు ప్రభూ? 
శత్రు, మిత్రులయందు, మానావమానములయందు, అనుకూల 
ప్రతికూలములందు, సుఖదుఃఖములందు సమత్వము కలిగి యుండువాడు, 
ప్రాపంచిక ఆసక్తి లేనివాడు, నిందాస్తుతులను సమానముగ నెంచువాడు, ప్ర 
విధంగానైనా కూడా శరీర నిర్వహణలో సంతుష్టుడై యుండువాడు, 
మననశీలుడై, నివాసస్థానము నందు, శరీరము నందు కూడా మమత, ఆసక్తి 
లేనివాడై యుండునట్టి స్థిరబుద్ద్ధి గలిగిన భక్తుడు నాకు ప్రియమైనవాడు. 
(12/18-19) 
ఇప్పటి వరకు మీరు మీకు ప్రియమైన ఐదుగురు సిద్ద భక్తులను గూర్చి 
తెలిపితిరి. ఇక మీకు అత్యంత ప్రియమైన వారెవరు? 
అర్జునా! (శ్రద్దాప్రేమ పూర్వకముగ నా పరాయణులైనవారు, ఇప్పుడే 
చెప్పబడిన సిద్దభక్తుల లక్షణ (గుణ)ముల యందు ఇష్టము గలిగినట్టి సాధక 
భక్తులు నాకు అత్యంత ప్రియమైనవారని తెలియుము. 
“భక్తియోగము' అనెడు పన్నెండవ అధ్యాయము ముగిసెను. 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


పదుమూడన అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము 


శ్రీభగవాన్‌ ఉవాచ 
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే । 
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః 11। 
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత । 
క్షేత్రక్షేత్రజ్ఞయో: జ్ఞానం యత్తద్‌ జ్ఞానం మతం మమ ।2। 
తత్‌ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్‌ | 
స చ యో యత్రభావశ్చ తత్సమాసేన మే శృణు |3। 
బుషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్‌ 
బ్రహ్మసూత్రపదైశ్చెవ హేతుమద్శిర్వినిశ్చితై: | 4 | 
మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ 
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః 
ఇచ్చా ద్వేషు సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః | 
ఏతత్‌ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్‌ ।6। 
అమానిత్వమదంభిత్వమ్‌ అహింసా క్షాంతిరార్డవమ్‌ । 
ఆచార్యోపాసనం శౌచం స్టైర్యమాత్మవినిగ్రహః 17, 
ఇంద్రియార్డేషు వైరాగ్యమ్‌ అనహంకార ఏవ చ । 


జన్మమృత్ఫుజరావ్యాధిదు:ఖదోషాను దర్శనమ్‌ 18| 
అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు । 


నిత్యం చ  సమచిత్తత్వమ్‌ ఇష్టానిష్టోపపత్తిషు 19 । 


144 గీతామాధుర్యము 


మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ 
వివిక్తదేశసేవిత్వమ్‌ అరతిర్దనసంసది 
అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్‌ 


ఏతద్‌ జ్ఞానమితి ప్రోక్తమ్‌ అజ్ఞానం యదతో౭_ న్యథా 
జ్ఞేయం యత్తత్‌ ప్రవక్ష్యామి యద్‌ జ్ఞాత్వామృతమశ్నుతే 
అనాదిమత్సరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే 
సర్వతః పాణిపాదం తత్‌ సర్వతో౭.క్షిశిరోముఖమ్‌ 
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య _ తిష్టతి 
సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్షితమ్‌ 
అసక్తం _ సర్వభృచ్చెవ నిర్గుణం గుణభోకృ చ 
బహిరంతశ్చ _ భూతానామ్‌ అచరం చరమేవ చ 
సూక్ష్మత్వాత్‌ తదవిజ్జేయం దూరస్థం చాంతికే చ తత్‌ 
అవిభక్తం చ భూతేషు విభక్తమిన చ స్థితమ్‌ 
భూతభర్భ చ తద్‌ జ్ఞేయం గ్రసిష్లు ప్రభవిష్ణు చ 
జ్యోతిషామపి తజ్యోతిః తమసః పరముచ్యతే 
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య నిష్టితమ్‌ 
ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః 
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే 
ప్రకృతిం పురుషం చైవ _ విద్ధ్యనాదీ ఉభావపి 
వికారాంశ్చ _ గుణాంశ్చెవ విద్ధి ప్రకృతిసంభవాన్‌ 
కార్యకరణకరృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే 
పురుషు సుఖదుఃఖానాం భోకృృత్వే హేతురుచ్యతే 


110, 


1111 


1121 


113! 


114! 


1151 


116! 


1171 


118! 


1191 


120| 


పదుమూడవ అధ్యాయము - క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగయోగము _ 145 
పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్‌ గుణాన్‌ | 
కారణం గుణసంగోల_స్య సదసద్యోనిజన్మసు । 21। 


ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః | 


పరమాత్మేతి చాప్యుక్తో దేహే£_స్మిన్‌ పురుషః పరః | 22। 


య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుతైస్సహ 


సర్వథా వర్తమానోల పి న స భూయో భిజాయతే | 23। 


ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా 


అన్యేసాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే | 24। 


అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే 


తేపి చాతితరంత్యేన మృత్యుం శ్రుతిపరాయణాః | 25 | 


యావత్సంజాయతే. కించిత్‌ సత్త్వం స్థావరజంగమమ్‌ 


క్షేతక్షేతజ్ఞసంయోగాత్‌ తద్విద్ధి భరతర్షభ | 26 | 


సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరమ్‌ 


వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి 1271 


సమం పశ్యన్‌ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్‌ 


న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్‌ | 28; 


ప్రకృతైన చ కర్మాణి క్రియమాణాని సర్వశః 


యః పశ్యతి తథాత్మానమ్‌ అకర్తారం స పశ్యతి 129 । 


యదా భూతప్పథగ్చావమ్‌ ఏకస్థమనుపశ్యతి 


తత ఏవ చ విస్తారం (బ్రహ్మ సంపద్యతే తదా 130। 


అనాదిత్వాన్నిర్గుణత్వాత్‌ పరమాత్మాయమన్యయః 


శరీరస్థోల_ పి కౌంతేయ న కరోతి న లిప్యతే 1311 


146 గీతామాధుర్యము 


యథా సర్వగతం సౌక్ష్మ్యాత్‌ ఆకాశం నోపలిప్యతే । 
సర్వత్రావస్థితో దేహీ తథాత్మా నోపలిప్యతే | 32 । 
యథా ప్రకాశయత్యేకః కృత్నం లోకమిమం రవిః | 
క్షేత్రం క్షేత్రీ తథా కృత్నం ప్రకాశయతి భారత 133। 
క్షేత్రక్షేతజ్ఞయోరేవమ్‌ అంతరం జ్ఞానచక్షుషా | 
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్‌ | 34! 
ఓం తత్సదితి శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 
శ్రీకృష్ణార్ణునసంవాదే క్షే త్రక్షేత్రజ్ఞవిభాగయోగో నామ త్రయోదశోత_ధ్యాయః ॥ 13 ॥ 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


పదుమూడవ అధ్యాయము -క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగయోగము 


కేశవా! నిన్ను ఉపాసించెడు వారలు నీకు అత్యంత ప్రియముగా 
నుండెదరు; కాని నిర్గుణ నిరాకారమునుపాసించెడు వారలు ఎట్టుండెదరు? 


అర్జునా! వారు వివేకవంతులై యుండెదరు. 
ప్రభూ! వివేకము దేనిదై యుండును? 


పార్టా! క్షేత్రక్షేత్రజ్ఞలది. ఇదంతా (ఇదమ్‌ - ఇది - ఈ రూపం)తో 
చెప్పబడునట్టి శరీరమే క్షేత్రము. ఈ క్షేత్రము (శరీరము) నెరిగినవాడు క్షేత్రజ్ఞుడు 
(శరీరి) యనబడును. (13/1) 


ఆ క్లేత్రజ్ఞుని స్వరూపమెట్టిది? 
కౌంతేయా! అన్ని క్షేత్రము (శరీరము) లందు క్షేత్రజ్ఞుని (శరీరి) 
రూపముతో నేను వున్నానని తెలియుము.* (13/2) 


భగవన్‌! ఇట్టు తెలియుట యనగానేమి? 


క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు - అని దీనిని బాగుగా తెలియుటయే 
జ్ఞానమని నా మతము. అనగా క్షేత్రమునకు, జగత్తునకు ఏకత్వము గలదు. 
అటులే క్షేత్రజ్ఞునకు నాతో ఏకత్వము గలదు - అను దీనిని లెస్సగా 
అనుభవించుటయే జ్ఞానమని నా అభిప్రాయము. (13/2) 


ఇచట 'అన్ని క్షేత్రములలో గల క్షేత్రజ్ఞునిగా నన్ను తెలియుము.' అని 
చెప్పుటలో గల తాత్పర్యమేమన, ఈ శరీరము (ప్రకృతి గత అంశము 
అందుచేత నీవు వీరి పట్ల పూర్తిగా విముఖుడవుకమ్ము. నీవు నా అంశమే 
కనుక నీవు నా సమ్ముఖుడవు గమ్ము. రెండవ సారాంశమేమన. నీవు 
క్షేత్రము (శరీరము)తో ఏకత్వము pages చోటనే, నాతో 
ఏకత్వమును స్వీకరింపుము. ఏలననగా, నికు శరీరముతో ఏకత్వము 
లేదు. నాతోనే నీకు స్వతఃసిద్ధ ఏకత్వము గలదు అని దీనిని నీవు 
ఎరుగుము. 


148 గీతామాధుర్యము 


క్షేత్ర, క్షేత్రజ్ఞుల జ్ఞానమునకై ఏ విషయము తెలియవలసి యుండును? 
ఆరు సంగతులు తెలియుట అవసరము. క్షేత్రమును గూర్చి నాలుగు, 
క్షేత్రజ్ఞని గూర్చి రెండు, ఆ క్షేత్రము ఏది, ఎట్టున్నది, ఏ వికారములు గలది, 
దేనిద్వారా జన్మించినది, అటులే ఆ క్షేత్రజ్ఞుడెవరు, ఎట్టి ప్రభావము గలవాడు- 
ఈ వివరములన్నీ నా నుండి నీవు సంక్షిప్తముగ వినుము. (13/3) 
దీని విస్తారము ఎచట లభింపగలదు? 
బుషులద్వారా, వేదబుక్కులద్వారా యుక్తియుక్తమగు (బ్రహ్మ 
సూ(త్రముల ద్వారా ఇయ్యది విస్తారముగ చెప్పబడినది. (13/4) 
క్షేతమనగా నేమి? 
పంచమహాభూతములు, అహంకారము, బుద్ది, ప్రకృతి, పంచజ్ఞానేం ద్ర 
యములు, పంచకర్మేంద్రియములు, మనస్సు ఒకటి, యిం[ద్రియ 
విషయములైదు, వెరసి ఇరువది నాలుగు తత్త్యములతో కూడినది క్షేత్రము. 
(13/5) 
ఆ క్షేత్రము యొక్క వికారము లెవ్వి? 
ఇచ్చా, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, చేతనత్వము (జీవనశ్రక్తి 
ధృతి (ధారణాశక్తి) అను నీ సప్త వికారములతో కూడిన క్షేత్రమును సంక్షిప్తముగ 
నేను తెలిపితిని. (13/6) 
భగవన్‌! వికార సహితమగు క్షేత్రము ఇదంతయు - (ఈ రూపము)తో 
నెట్టు గోచరించును? 
1 తమ ఢ్రేష్టత్వముపై అభిమానము లేకుండుట. 
2. తనలో డాంబికత్వము లేకుండుట. 
3. మనో వాక్కాయములతో ఎవరికీ కించిత్తు కూడా కష్టమును కల్గించ 
కుండుట. 
4. క్షమను కలిగియుండుట. 
5. శరీరము, మనస్సు, వాక్కులలో సరళత్వము. 


పదుమూడవ అధ్యాయము - క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగయోగము 149 


జ్ఞాన సంపాదనకై గురువువద్దకు వెళ్ళి అతనికి సేవా శుశ్రూషల జేయుట. 


శరీరము యొక్క, అంతఃకరణము యొక్క శుచిత్వమును 
కలిగియుండుట, 


సాధనలో అఖండమగు దృఢత్వమును వహించుట. 

మనో నిగ్రహము. 

ఇంద్రియవిషయ భోగములందు వైరాగ్యము. 
అహంకారములేకుండుట. 

వైరాగ్యమునకై జనన, మరణ, వృద్దావస్థలను, రోగములందు దుఃఖ 
రూపమగు దోషముల కారణములను పరిశీలించుట. 
ఆసక్తిరహితముగ నుండుట. 

స్రీ పుత్ర గృహాదులందు నిమగ్నము గాకుండ నుండుట. 

అనుకూల ప్రతికూలముల (ప్రాప్తియందు సదా సమముగా నుండుట. 


సంసారము నుండి ఉపరతి మరియు నా యందు అనన్యయోగముతో 
అవ్యభిచారిణి భక్తిని కలిగియుండుట. 


ఏకాంత (ప్రదేశమున నుండెడు స్వభావమును కలిగియుండుట. 
జనసముదాయము నందు ప్రీతి లేకుండుట. 


పరమాత్మ అస్తిత్వమును నిరంతరము మననము జేయుట. 


న పరమాత్మను సర్వత్రా దర్శించుట. 


ఇట్టి ఇరువది సాధనములతో శరీరము “ఇదం” అను భావంతో 


గోచరించుచుండును. శరీరమును 'ఇది' యని చూచుటయే జ్ఞానము, దానిని 
తన స్వరూపముగా చూచుటయే అజ్ఞానము. (13/7-11) 


క్షేత్రక్షేత్రజ్ఞ జ్ఞానముతో లభించెడు తత్త్వమేమిటి? 
జ్లేయతత్త్యము. దేనిని తెలియుట వలన అమరత్వము లభించునో, అట్టి 


జ్లేయతత్త్యమును నేను చెప్పెదను. (13/12) 


150 గీతామాధుర్యము 


ఆ తత్త స్వరూప మేమిటి? 

ఆది ఆద్యంతరహితము. అదియే పరబ్రహ్మము. అది 'సత్‌ అని 
చెప్పజాలము అటులే అసత్‌ అని కూడా చెప్పజాలము.* (13/12) 

అయినను అది ఎట్టున్నది ప్రభూ? 

అర్జునా! అది అంతటా చేతులు, కాళ్ళు గలదిగా, సర్వత్రా నేత్రములు, 
శిరస్సులు, ముఖములను గలదిగా, అంతటా చెవులు గలదిగా నున్నది. అది 
అంతటా వ్యాపించియున్నది. అది సకలేంద్రియములతో రహితమైనది. సంపూర్ణ 
ఇం(ద్రియముల విషయములను (ప్రకాశింపచేయునది, ఆసక్తి రహితమైనది, 
సంపూర్ణ జగత్తును భరించునది, పోషించునది. అంతేగాక, అది గుణ రహితమై 
యుండి, గుణముల భోక్తయై యున్నది. (13/13-14) 

ఒకే తత్వమునందు పరస్పర విరోధ లక్షణము లెట్టుండును? 

అనేక విరోధభావములు ఆ ఒక్కదానిలోనే ఇమిడిపోవును. యిక దానిలో 
విరోధమే ఉండదు. ఏలయన, స్థావరజంగమాది సకల (ప్రాణుల వెలుపల 
కూడా అదే ఉన్నది. లోపలకూడా అదియే యున్నది. చరాచర (ప్రాణుల 
రూపములో కూడా అదే ఉన్నది అనగా అది గాకుండా వేరొక సత్తాయే లేదు. 
దూరములో అతి దూరమై యున్నది యిక దగ్గరలో మిక్కిలి దగ్గరగా కూడా 
అదే ఉన్నది.** అది అత్యంత సూక్ష్మమనుటచేత అవిజ్ఞేయము అనగా 


*  ఆతత్త్యమును సత్‌-అసత్‌ అని చెప్పలేము. కారణమేమన, అసత్‌ భావన 
(సత్తా) లేకుండా 'సత అని కూడా చెప్పలేము. 'అసత్‌ అసలే ఉండదు. 
అందుచేత ఆ తత్త్వమును 'సత్‌ో అని కూడా చెప్పలేము. ఆ క. 
తత్త్యము ఎప్పుడునూ అభావమగునది కాదు, అందువలన దాని 'అసత్‌' 
అని కూడా చెప్పజాలము. కనుక ఆ తత్వమునందు సత్‌ - అసత్‌ 
శబ్దముల అనగా వాక్‌ ప్రవృత్తి కలుగనే కలుగనటువంటి నిరపేక్షమైనది 
పరమాత శ్రతత్వము అని తాత్సర్యము. 

** దూరము, సమీపము మూడు విధములుగా నుండును - దేశకృతము, 
కాలకృతము వస్తుకృతము. దేశముద్వారా - దూరాతి దూరముగను; 
సమీపమునందలి సమీపమైన (ప్రదేశము నందు కూడా అదియే కలదు. 


పదుమూడవ అధ్యాయము - క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగయోగము 151 


ఇంద్రియములకు, అంతఃకరణమునకు విషయము కాదు. అందువలన దానిలో 
విరోధమే లేదు. (13/15) 


భగవన్‌! దానిలో ఏల విరోధము లేదు? 


అది విభాగరహిత మవుతూ కూడా అనేక విభాగములుగల ప్రాణుల 
(వస్తువుల)లో విభక్తమైనట్టుగా నున్నది. ప్రాణులనన్నింటికిని ఉత్పత్తి, స్థితి, 
సంహార రూపమైనది కూడా అదియే. దానిని తెలియవలయును. (13/16) 
దానినెట్టు తెలియవలెను? 


ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలగునవన్నియు, వానిద్వారా 
కలిగెడు జ్ఞానమంతయు, దాని ద్వారానే ్రకాశితమగును. కనుక అది సంపూర్ణ 
జ్యోతులకు (జ్ఞానములకు) జ్యోతి (ప్రకాశకము) వంటిది. దాని యందు 
అజ్ఞానము ఎంతమా(త్రము లేదు. అది జ్ఞానస్వరూపము. తెలియదగినది కూడా 
నదియే. జ్ఞానమువల్లనే (తెలిసినంతలోనే) అది పొందబడును. అనగా జ్ఞానము 
వినా దానిని తెలియుటకు వేరొండు ఉపాయములేదు. అందరి 
హృదయములలో అది విరాజిల్లుచున్నది. (13/17) 

ఇంకనూ ఏమేమి తెలియవలెను. దానిని తెలియు మాహాత్మ్యమేమి? 


క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయము ఈ మూడింటిని తెలియాలి. ఈ 
మూడింటిని బాగుగా నెటీగిన నా భక్తుడు నా భావమును పొందగలుగును 
అనగా - 'వాసుదేవస్సర్వమ్‌' అను తత్త్యప్రాప్తి నొందును. (13/18) 


కాలము ద్వారా - మున్ముందుగా అదియే యుండెను. పూర్తి చివరగా 
కూడా అదే ఉండును. ఇప్పుడు కూడా అదియే ఉన్నది. వస్తువుద్వారా 
- వస్తువులన్నింటికంటే ముందుగా కూడా అదే ఉన్నది. చివర కూడా 
ఉన్నది. వస్తువుల రూపములో కూడా అదియే ఉన్నది. అందువలన 
అది అతిదూరముగను, మిక్కిలి సమీపముగను ఉన్నది. ఈ శ్లోక 
విషయమును బాగుగా నెరిగిన మీదట, దీని భావమును మననము 
చేసిన పిమ్మట మనిషి ఏ వ్యవహారములో నున్నాసరే, ఏకాంతములో 
నున్నాసరే, ఎలాంటి పరిశ్రమ, కృషి చేయకుండానే దీని భావము యొక్క 
జాగృతి అతనిలో సహజముగనే నిలిచివుండును. ఈ శ్లోకము ఈ 
'ప్రకరణమునకు సారము వంటిది. 


152 గీతామాధుర్యము 
క ల కా 


ఇప్పుడే మీరు భక్తునికొరకై క్షేత్రము, జ్ఞానము (జ్ఞాన ప్రాప్తికైన సాధనము) 
జ్లేయతత్త్యమును వర్లించితిరి. జ్ఞానమార్గమును మాత్రమే కోరుకొనుసాధకుడు, 
తప్పకుండా తెలియవలసినదేమిటి? 

ప్రకృతి, పురుషుల వివేకము అతనికి తప్పక అవసరము. వీనిని వేరు 
వేరుగా తెలియాలి. ప్రకృతి, పురుషులు ఈ రెండును అనాదిగా నున్నవి. 

ఈ రెండూ అనాది యైనచో, గుణ, వికారములతో కూడిన జగత్తు 
దేనివలన ఉత్పన్నమైనది? 

ప్రకృతివలన గుణములు, వికారములు జనించుచున్నవి. అయితే 
కార్యకరణముల ఉత్పన్నమునకు హేతువు ప్రకృతి యగుచున్నది. 

ప్రభూ! పురుషుడు దేనికి హేతువగుచున్నాడు? 

సుఖదుఃఖములను అనుభవించుటకు పురుషుడు కారణ మగుచున్నాడు. 

(13/19-20) 
పురుషుడు అనుభవించుటకు కారణముగా ఎప్పుడగును? 
ప్రకృతియందు స్థితుడగుటవల్లనే పురుషుడు గుణముల ననుభవించు 

చున్నాడు. ఇట్టి గుణముల యందు (సంగము) ఆసక్తి కలుగుట చేతనే 
మంచి-చెడు యోనులందు జన్మించును. (13/21 

ఓ మహానుభావా! ఆ పురుషుని స్వరూపము ఎట్టిది? 

ఆ పురుషుడు - (ప్రకృతి కార్యమగు శరీరముతో సంబంధము కలిగి 
యుండుటవలన ఉపద్రష్ట (చూచువాడు, సాక్షిగా, దానితో కలిసిపోయి 
సమ్మతించుట చేత అనుమంతగా, తనను వాని భరణ, పోషణముల 
జేయువానిగా తలంచుటచే భర్తగా, వాని సంగముతో సుఖదుఃఖములను 
అనుభవించుటచే భోక్తగా, తనను వానికి యజమానిగా భావించుటచే 
మహేశ్చరునిగా అగుచున్నాడు. కాని అతడు వాస్తవముగా స్వరూపముతో 
'పరమాత్మ' అనియే చెప్పబడుచున్నాడు. అంతేగాక, ఈ దేహమునందు 
ఉన్నప్పటికి కూడా అతడు దేహమునకు అతీతుడుగానే ఉండును.(13/22) 


పదుమూడవ అధ్యాయము - క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగయోగము 1658 


ఈవిధంగా ప్రకృతి, పురుషుల స్వరూపమును తెలియుటచే ఏమగును, 
భగవన్‌? 


ఈ విధముగా గుణసహిత (ప్రకృతిని, గుణరహిత పురుషుని చక్కగా 
తెలిసికొనిన మీదట అన్నివిధముల వ్యవహరింపుచు (విహిత కర్మలను 
ఆచరించుచు) కూడా అతడు తిరిగి జన్మింపడు. (13/23) 


అట్టి పురుషుని తెలియుటకు ఇంకనూ ఏదేని ఉపాయమున్నదా? 


లేకేమి, కొందరు ధ్యానయోగము ద్వారా, మరికొందరు సాంఖ్యయోగము 
ద్వారా, ఇంకొందరు కర్మయోగము ద్వారా తమంతట తామే, తమలోనే తమ 
(స్వ) స్వరూపమును తమద్వారా తెలియుదురు. (13/24) 
ఇంకనూ ఏదేని సులభోపాయము కలదా? 


ఉన్నది, ధ్యాన, యోగ, సాంఖ్య యోగాది సాధనముల నెరుగనివాడు 
జీవన్ముక్తులగు మహాపురుషుల ఆజ్ఞాపరాయణులై వారు కూడా మృత్యువును 
దాటెదరు. అనగా ముక్తులగుదురు. (13/25) 

వారలు మృత్యువును ఎట్టు దాటిపోయెదరు ప్రభూ? 

అర్జునా! పుట్టుచున్న ప్రాణులన్నీ కూడా క్షేత్రక్షేత్రజ్ఞుల సంయోగము 
చేతనే పుట్టుచున్నవి. కాని క్షేత్రముతో తన సంబంధమును సమ్మతింపని 
వారలు మాత్రమే ముక్తులయ్యెదరు. (13/26) 

ఈ (క్షేత్రక్షేత్రజ్ఞ) సంయోగమునుండి బయటపడుటకు మనుష్యుడు 
ఏమి చేయవలెను? 

కౌంతేయా! ముఖ్యముగా చేయవలసినవి రెండు. స్వయముగా పరమాత్మ 
తత్త్యమును ఎజుగుట, ప్రకృతి (శరీరము)తో సంబంధమును వదలుకొనుట. 

తన స్వస్వరూపమునందు పరమేశ్వరుని చూచినవాడే నిజమైన (ద్రష్ట, 
అనగా అతనికే వాస్తవముగా ఆత్మ (పరమాత్మ) తత్త్వము అనుభవములోనికి 
వచ్చును. ఆ పరమాత్మ నానారూపాత్మకమైన ఈ (విషమ) జగత్తున 
సమభావముతో స్థితుడైనవాడు, అనిత్యమైనవాటిలో నిత్యుడైనవాడు. 

సర్వత్ర సమానముగా పరిపూర్ణుడైన పరమాత్మతో ఏకత్వము కలుగుటచే 
శరీరముతోగల తాదాత్మ్యము అభావమగును. అప్పుడు శరీరము నశించినను 


154 గీతామాధుర్యము 
షష 
తాను నశించినట్టు అతడు భావింపడు. కనుక అతడు ఆత్మహంతకుడు 
కాడు. అతడు పరమగతిని (పరమాత్మను) పొందును. (13/27-28) 

నీవు పరమాత్మ తత్త్వమును తెలిసికొను విషయమునైతే తెల్పితివి. కాని 
ప్రకృతి (శరీరము)తో సంబంధమును వదలుకొనుట ఎట్లో తెల్పుము? 

క్రియలన్నియు ప్రకృతిద్వారా మాత్రమే జరుగును - అను జ్ఞానము 
కలిగినప్పుడు అతనిలో కర్భత్వ భావము అడుగంటును. సమస్త (ప్రాణుల 
వేర్వేటు భావములు (శరీరములు) ఒకే ప్రకృతియందు స్థితమైనవిగాను, ప్రకృతి 
నుండియే ఉత్పన్నమైనవిగాను తెలిసినప్పుడు బ్రహ్మజ్ఞానము (బ్రహ్మప్రాప్తి 
కలుగును. అప్పుడు అతనికి ప్రకృతితో ఎట్టి సంబంధమూ ఉండదు. 

(13/29-30) 

అచ్యుతా! ఈ విధంగా ఎందుకు జరుగును? 

కుంతీపుత్రా! అవినాశియగు పురుషుడు స్వయంగా అనాదియగుటచే, 
గుణరహితుడగుటచే శరీరము నందు ఉండి కూడా వాస్తవమునకు కర్తగా, 
భోక్తగా నుండడు. (13/31 

అతడు ఎట్టు భోక్త గాకుండును? 

ఆకాశము అంతటా వ్యాపించి యుండి కూడా ఎప్పుడూ అంటకుండా 
నుండినట్టుగానే, పురుషుడు సర్వత్రా నిండియుండి కూడా ఎప్పుడునూ, 
దేనిలోనూ కించిన్మాత్రమైనను అంటుకొనక యుండును. (13/32) 

హే భగవన్‌! మరి కర్తగా ఎట్టు గాకుండును? 

సూర్యుడు ఒక్కడే సంపూర్ణ విశ్వమును ప్రకాశింప జేయుచున్నట్టుగా 
క్షేత్రజ్ఞుడు, సంపూర్ణ క్షేత్రమును ప్రకాశింపజేయును. కాని అతడు (ప్రకాశక 
మాత్రుడగును. ఈ విధంగా జ్ఞాననేత్రముల ద్వారా క్షేత్రక్షేత్రజ్ఞుల భేదమును" 
యథార్థముగా (గ్రహించిన వారు, కార్య, కారణ (ప్రకృతి) సహితముగా 
సంపూర్ణజగత్తు నుండి తనను వేరుగా అనుభవించిన వారలు, పరమపదమును 
పొందెదరు. (13/33-34) 


శ్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము' అనెడు పదమూడవ అధ్యాయము ముగిసెను. 


ఫీ నీ + 
DO 
న్‌ “ D0 


* క్షేత్రమును జడము, వికారి, క్షణికము, నశ్చరమనియు, క్షేత్రజ్ఞుని చేతనుడు, అవి 
కారి, నిత్యుడు, అవినాశియని తెలియుటయే వాని భేదమును తెలియుట యగును. 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 
పదునాల్గవ అధ్యాయము ఆ 
గుణ త్రయవిభాగయోగము 


శ్రీభగవాన్‌ ఉవాచ 


పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్‌ । 


యద్‌ జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్దిమితో గతాః 
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్య్యమాగతాః 
సర్లేల_పి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ 
మమ యోనిర్మహద్రహ్మ తస్మిన్‌ గర్భం దధామ్యహమ్‌ 
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత 
సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః 
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా 
సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః 
నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్‌ 
తత్ర సత్యం నిర్మలత్వాత్‌ ప్రకాశకమనామయమ్‌ 
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ 
రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్‌ 
తన్నిబధ్నాతి _ కౌంతేయ కర్మసంగేన దేహినమ్‌ 
తమస్వజ్ఞానజం  విద్ది మోహనం సర్వదేహినామ్‌ 
ప్రమాదాలస్యని ద్రాభిః తన్నిబధ్నాతి భారత 
సత్యం సుఖే సంజయతి రజః కర్మణి భారత 
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత 


111 


156 గీతామాధుర్యము 


రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత । 
రజఃసత్త్యం తమళ్చైవ తమః సత్వం రజస్తథా | 10; 
సర్వద్వారేషు దేహే స్మిన్‌ ప్రకాశ ఉపజాయతే । 
జ్ఞానం యదా తదా విద్యాత్‌ వివృద్దం సత్వమిత్యుత | 11 । 
లోభః _ప్రవృత్తిరారంభః కర్మణామశముః స్పృహా । 
రజస్యేతాని జాయంతే వివృద్దే భరతర్షభ | 12 | 
అప్రకాశో౭_ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ| 
తమస్యేతాని జాయంతే వివృద్దే కురునందన 1 13 
యదా సత్వే ప్రవృద్దే తు ప్రలయం యాతి దేహభృత్‌ । 
తదోత్తమవిదాం లోకాన్‌ అమలాన్‌ ప్రతిపద్యతే | 14! 
రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే | 
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ।15। 
కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలమ్‌ | 
రజసస్తు ఫలం దుఃఖమ్‌ అజ్ఞానం తమసః ఫలమ్‌ | 16! 
సత్వాత్‌ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ | 
ప్రమాదమోహౌ తమసో భవతోలి జ్ఞానమేన చ 1171 
ఊర్ద్యం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః | 
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః 118 | 
నాన్యం _ గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి । 
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోల_ధిగచ్చతి 119 | 
గుణానేతానతీత్య త్రీన్‌ దేహీ 


దేహసముద్భవాన్‌ 1 
జన్మమృత్యుజరాదుఃఖై: 


విముక్తోల మృతమళ్నుతే | 20 | 


పదునాల్గవ అధ్యాయము - గుణత్రయ విభాగయోగము 


157 


అర్జున ఉవాచ 


కైర్లింగైః త్రీన్‌ గుణానేతాన్‌ అతీతో భవతి ప్రభో । 


కిమాచారః కథం చైతాన్‌ త్రీన్‌ గుణానతివర్తతే 


శ్రీభగవాన్‌ ఉవాచ 
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ 


న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి 
ఉదాసీనవదాసీనో గుడైర్యో న విచాల్యతే 
గుణా వర్తంత ఇత్యేవ యో౭_వతిష్టతి నేంగతే 
సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచన: 


తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతి: 
మానావమానయోస్తుల్యః: తుల్యో మిత్రారిపక్షయోః 
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే 
మాం చ యో౭.వ్యభిచారేణ భక్తియోగేన సేవతే 
స గుణాన్‌ సమతీత్యైతాన్‌ బ్రహ్మభూయాయ కల్పతే 
బ్రహ్మణో హి ప్రతిష్టాహమ్‌ అమృతస్యావ్యయస్య చ 
శాశ్వతస్య చ ధర్మస్య సుఖ స్యైకాంతికస్య చ 


121! 


॥ 
1 221 
I 

123। 
1241 
॥ 

125.1 
॥ 

1261 
1271 


ఓం తత్సదితి శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 
శ్రీకృష్ణార్ణునసంవాదే గుణత్రయవిభాగయోగో నామ చతుర్దశో౨_ ధ్యాయః ॥ 14॥ 


DY OY DY 
టి టి టు 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


పదునాల్లన అధ్యాయము-గుణ త్రయ విభాగయోగము 


శ్రీభగవానుడిట్లు చెప్పెను - మననశీలురగు పురుషులందరు దేనిని 

తెలిసికొని పరమసిద్దిని పొందియున్నారో, అట్టి జ్ఞానము లన్నింటిలోకెల్లా 

(= బబ ఇ ౧ 

అత్యుత్తమమైన జ్ఞానమును ఇంకనూ తెలిపెదను. (14/1) 
కృష్ణా! ఆ జ్ఞానమునకు ఇంకనూ ఎటువంటి మహిమ గలదు? 


ఈ జ్ఞానమును ఆశ్రయించి నా స్వరూపమును పొందినవారు 
సృష్ట్యాదియందు కూడా తిరిగి జన్మింపరు. అటులే మహా ప్రళయము 
నందైననూ వ్యథజెందరు. (14/2) 

కృష్ణా! మహాసృష్టియందు ఈ జగత్తు ఎట్టు ఉత్పన్నమగుచున్నది? 

భారతా! నా మూల (ప్రకృతి ఉత్పత్తిస్థానము. నేను దానియందు 
(బీజము) చేతనరూపమగు జీవుని స్టాపించెదను. తద్ద్వారా సర్వ ప్రాణులు 
ఉత్పన్నమగును. కావున వేరు, వేరు యోనులలో ఉత్పన్నమగు ప్రాణులన్నింటి 
ఉత్పత్తియందు, తల్లి స్థానము నందు నా మూల ప్రకృతి గలదు. బీజమును 
స్టాపించుటలో తండడ్రిస్థానమునందు నేను ఉన్నాను. 
(14/3-4) 
జీవులన్నింటికి తండ్రి తమరేకదా! మరైతే ఆ జీవులు బంధనములో 
ఎందుకు చిక్కుకొందురు? 

కుంతీపుత్రా! సత్యము, రజస్సు, తమస్సు - అను నీ మూడు గుణములు 
ప్రకృతి నుండి జనించును. అయితే ఈ మూడు గుణములే అవినాశియగు 
దేహిని గుణ సాంగత్యమువలన శరీరమునందు బంధించి వేయును.(14/5) 

భగవన్‌! సత్వగుణ స్వరూపమెట్టిది? అది దేహిని దేహమునందెట్లు 
బంధించును? 

అర్జునా! ఈ మూడు గుణములలో సత్త్వ్యగుణము సహజముగ 
నిర్మలమైనది, ప్రకాశవంతమైనది, వికార రహితమైనది కాని అది సుఖము, 
జ్ఞానము లందలి ఆసక్తి అభిమానము వలన దేహిని బంధించివేయును. 

(14/6) 


పదునాల్గవ అధ్యాయము - గుణత్రయ విభాగయోగము 159 


రజోగుణము ఎట్టుండును? అదెట్లు దేహిని బంధించును? 
కుంతీపుత్రా! తృష్ణ ఆసక్తి వలన రజోగుణము జనించును. అది రాగ 
స్వరూపమైనది. అది కర్మల యందలి ఆసక్తి చేత దేహిని బంధించుచున్నది. 
(14/7) 
కృష్ణా! తమోగుణ స్వరూప మెట్టుండును? అదెట్టు బంధించగలదు? 
తమోగుణము అజ్ఞానమువలన ఉత్పన్నమగును. ప్రాణులన్నింటిని అది 
మోహింపజేయును. నిర్లక్ష్యము, సోమరితనము, నిద్ర మొదలగు వానిచే దేహిని 
బంధించి వేయును. (14/8) 
బంధించుటకు ముందు ఈ మూడు గుణములేమి చేయును? 
సత్త్వ్యగుణము ప్రాణిని సుఖము నందు నియోగించి తన అధికారమును 
కల్గియుండును. రజోగుణము కర్మయందు నిలిపి తన బలమును చూపించును. 
ఇక చివరిదైన తమోగుణమేమో ప్రాణియందలి జ్ఞానమును కప్పివైచి, నిర్లక్ష్యము, 
అ(శ్రద్దకు గురిచేసి తన అధికారమును చూపించును. (14/9) 
హే ప్రభో! ఈ మూడు గుణములు జీవులయందు ఒక్కొక్కటి తమ 
అధికారమును ఎట్టు చూపించగలవు? 
రజోగుణమును, తమోగుణమును అణచివేసి సత్త్యగుణము 
వృద్ధిచెందును. తమోగుణము, సత్త్యగుణమును అణగద్రొక్కి రజోగుణము 
ఆధిక్యతను చూపించును. ఇక సత్త్యగుణమును, రజోగుణమును అణచివేసి 
తమోగుణము తన అధికారమును చేజిక్కించుకొనును. (14/10) 
కృష్ణా! సత్వగుణము వృద్ధి చెందినదని తెలియుట ఎట్లు? 
ఇంద్రియములన్నింటిలో స్వచ్చత, వివేకశక్తి _ వికసించినప్పుడు 
సత్త్యగుణము వృద్ది నొందినదని తెలియవలెను. (14/11) 
స్వామీ! వృద్దినొందిన రజోగుణ లక్షణములెట్టుండును? 
అంతఃకరణములో ధనాదులయందు లోభత్వము, (క్రియా ప్రవృత్తి ఆసక్తి 
పూర్వకంగా కొంగ్రొత్త కర్మలను ఆరంభించుట, అశాంతిని కలిగియుండుట, 
స్పృహా ఇత్యాది వృత్తులు అనగా విషయ భోగములందు కోరిక జనించుట 
ఇవన్నియునూ రజోగుణము పెరిగిపోయినదని తెలిపెడు లక్షణములు. 
(14/12) 


160 గీతామాధుర్యము 
ననా 


ఇక తమోగుణము పెరిగిపోయినచో గుర్తించుట ఎట్టు? 


ఇంద్రియముల ద్వారా తమ-తమ విషయములను తెలియదగు వృత్తి 
లేకపోవుట, ఏ పనిని చేయుటకు ఇష్టపడ కుండుట, కర్తవ్యకర్మను 
చేయకుండుట, వ్యర్థ చేష్టలయందు (మనస్సు) మునిగిపోవుట, సోమరితనము, 
నిద్రవంటి మోహవృత్తులు జనించుట, ఇన్ని లక్షణములు కలిగినప్పుడు 
తమోగుణము పెరిగిపోయినదని గుర్తింపుము. (14/13) 

గుణములు వృద్ధిచెందిన వేళ మరణించిన వాని గతి ఏమిటి? 


సత్త్వగుణ వృద్దియందు మరణించిన ప్రాణి ఉత్తమలోకములకేగును. 
రజోగుణము పెరిగినవేళ మరణించిన ప్రాణి మనుష్య యోనిలో జన్మించును. 
తమోగుణము వృద్ధినొందిన వేళ మరణించిన (ప్రాణి పశు, పక్షి, కీటకాది 
మూఢ యోనులలో పుట్టుచుండును. (14/14-15) 

ప్రభూ! ఈ గుణాలవలన ఇలాంటి గతులు ఏల కలుగును? 
గుణముల వృత్తుల ననుసరించి కర్మలు జరుగుచుండుటయే దీనికి 
కారణము. అందువలన సాత్త్విక కర్మయొక్క ఫలము నిర్మలముగా నుండును. 
రాజసకర్మకు ఫలము దుఃఖము లభించును. అటులే తామస కర్మకు ఫలము 
అజ్ఞానము కలుగును. తాత్పర్యమేమన - సాత్మికాది గుణముల వృత్తులయొక్క 
ఫలములు ఎట్టుండునో, అట్లే సాత్త్వికాది కర్మలకు కూడా ఫలము లుండును. 
(14/14-16) 

వృత్తులకు, కర్మలకు మూలమెవరు? 
మూడు గుణములు, సత్త్యగుణము వలన జ్ఞానము కలుగును. 
రజోగుణము వలన లోభమేర్చడును. ఇక తమోగుణముచేత మోహము, 
నిర్లక్ష్యము, అజ్ఞానము జనించును. (14/17) 
వాసుదేవా! ఈ మూడు గుణములలో నున్నవారికి ఏ, ఏ గతి 
లభించును? 

సత్త్యగుణము నందు స్థితులైనవారలు స్వర్గాది పైలోకములకు వెళ్ళెదరు. 
రజోగుణము నందుండువారలు మానవలోకము నందు జన్మించెదరు. 


పదునాల్గవ అధ్యాయము - గుణత్రయ విభాగయోగము 161 


నిందనీయమగు తమోగుణము నందు స్థితులైనవారలు నరకముల వంటి 
అధోగతి పాలగుదురు. (14/18) 


ఈ మూడు గుణములకు అతీతముగా నుండుటకేమి చేయవలెను 
కృష్ణయ్యా! 

త్రిగుణముల జోక్యముతోనే కర్మలు జరుగుచుండును. కాని ఇందులో 
వేరొక కర్తలేడని చూచుచు వాడు తనను గుణములకు అతీతముగా 
అనుభవించును. అప్పుడతడు (త్రిగుణములకు అతీతమైన నా భావమును 
అనగా సచ్చిదానంద ఘన స్వరూపమగు పరమాత్మ భావమును పొందును. 

(14/19) 

ప్రభూ! మీ భావమును పొందగలుగు తీరేది? 

వివేకవంతుడగు ఆ పురుషుడు దేహము ఉత్పన్నమగుటకు 
కారణరూపమగు మూడు గుణములను అతి(క్రమించిపోయి, దేహముతో 
జనించెడు జన్మ, మృత్యు, జరాదుఃఖములచే ముక్తుడైపోవును. అందువలన 
అతడు అమరత్వమును అనుభవించును. (14/20) 

అప్పుడు అర్ష్జునుడిట్టు ప్రశ్నించెను - ఓ ప్రభూ! గుణాతీతుడగు 
పురుషుడు ఎట్టి లక్షణములను గలిగియుండును? 

మిత్రమా! గుణాతీతుడగు పురుషుడు సత్వగుణ కార్యరూపమైన 
ప్రకాశమును, రజోగుణ కార్యరూపమగు (ప్రవృత్తిని, తమోగుణ కార్యరూపమగు 
మోహమును - ఈ వృత్తులలో ఏర్పడినప్పుడు, వానిని ద్వేషింపకుండును. 
ఇవి తొలగిపోయినప్పుడు, వానిని కాంక్షింపకుండును. అంతియేగాక గుణముల 
ప్రభావమునకు చలించకుండా, ఉదాసీనుడై, సాక్షివలె నుండును. గుణములే 
గుణములందు వర్తించుచున్నవని తలంచును. అందుచేత స్వయంగా 
చేష్టారహితుడై స్వస్వరూపమునందు స్థితుడై యుండును. అతడెన్నడూ ఇట్టి 
స్పితి నుండి వైదొలగిపోవడు. (14/22-23) 
ష్ట్ర ఓ అచ్యుతా! ఇట్టి గుణాతీతుడగు వాని ఆచరణ ఎట్టుండును? 


గుణాతీతుని ఆచరణ సమతా పూర్వకముగా నుండును. అతడు తన 


1028 Geeta Madhuryam (Telugu)_Section_6_Front 


162 గీతామాధుర్యము 


(స్వ) స్వరూపమునందు నిత్యస్థితుడై యుండును. అతడు సుఖదుఃఖములను 
సమానముగా తలంచును. మట్టిని, రాయిని, బంగారమును సమముగా 
జూచును. ప్రియమును, అప్రియమును ఒకటిగా నెంచును. ఆత్మ నిందను, 
స్తుతిని సైతము సమముగా లెక్కించును. మానావమానములయందు 
సమానభావము కలిగియుండును. శత్రుమిత్రుల యెడ సమబుద్దిని 
కలిగియుండును. ఇంకనూ నర్వకర్మల ఆరంభత్యాగిగా అనగా 
కర్భత్వాభిమానమును త్యజించి వేయును. ఈ విధమైన ఆచరణ కలిగినవాడే 
గుణాతీతుడని చెప్పబడును. (14/24-25) 


అయితే కృష్ణా! గుణాతీతుడగుటకు గల ఉపాయమేమి? 


పార్థా! అనన్యమైన భక్తియోగముచేత నన్ను నిరంతరము భజించుటయే 
ఇందుకు ముఖ్యోపాయము. ఇట్టివాడు మూడు గుణములను 
అతిక్రమించిపోయి సచ్చిదానందఘన (బ్రహ్మ టప్రాప్తికి యోగ్యుడగును. 
(14/26) 
ఓ కృష్ణా! భజించేది నిన్ను మరి, యోగ్యత కలిగేది బ్రహ్మప్రాప్తికి, ఇదెట్లు 
కుదురుతుంది, తండ్రీ? 
బావా! పరబ్రహ్మమును, అవినాశియగు అమృతమునకు, సనాతన 
ధర్మమునకు, అఖండరూపమగు ఆనందమునకు నేనే ఆశ్రయమై యున్నాను. 
అనగా ఇవన్నియును నేనే, నా పేర్లే అని తెలిసికొనుము. (14/27) 


“గుణత్రయ విభాగయోగము” అనెడు 
పదునాలుగవ అధ్యాయము ముగిసెను. 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 
పదునైదవ అధ్యాయము - 
పురుషోత్తమ ప్రాప్తి యోగము 
శ్రీభగవాన్‌ ఉవాచ 
ఊర్ద్య మూలము ధశ్ళాఖమ్‌ అశ్వత్థం ప్రాహురవ్యయమ్‌ ॥ 
ఛందాంసి యస్య సర్గాని యస్తం వేద స వేదవిత్‌ 111 
అధశ్ఫోర్ద్యం ప్రస్పతాస్తస్య శాఖా 
గుణప్రవృద్దా విషయప్రవాలాః । 
అధశ్చమూలాన్యనుసంతతాని 
కర్మానుబంధీని మనుష్యలోకే ।2। 
న రూసమస్యేహ తథోపలభ్యతే 
నాంతో న చాదిర్న చ సంప్రతిష్టా | 
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్‌ 
అసంగశ స్రేణ దృఢేన ఛిత్వా 13! 
తతః పదం తత్పరిమార్గితవ్యం 
యస్మిన్‌ గతా న నివర్తంతి భూయః । 
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే 
యతః ప్రవృత్తి: ప్రసృతా పురాణీ | 4 । 
నిర్మానమోహా జితసంగదోషా 
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ॥ 
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్లైః 
గచ్చంత్యమూఢా: పదమవ్యయం తత్‌ 15। 


164 గీతామాధుర్యము 


న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః | 
యద్గత్వా న నివర్తంతే తద్దాను పరమం మమ 16। 
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః । 
మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి 17। 
శరీరం యదవాష్నోతి యచ్చాప్యుత్రామతీశ్వరః । 
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్‌ ।8 । 
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘాణమేవ చ | 
అధిష్టాయ మనశ్చాయం _విషయానుపసేవతే 19 । 
ఉత్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్‌ 
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః | 10 | 
యతంతో  యోగిన్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్‌ 
యతంతో౭£_ప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః | 11 | 
యదాదిత్యగతం తేజో _జగద్భాసయతే£ఖిలమ్‌ 
యచ్చంద్రమసి యచ్చాగ్నా తత్తేజో విద్ధి మామకమ్‌ 112 । 
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా 
పుష్టామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః 113 । 
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః 
ప్రాణాపానసమాయుక్తః: పచామ్యన్నం చతుర్విధమ్‌ | 14! 
సర్వస్య చాహం హృది సన్నివిష్టో 

మత్తః సృతిర్‌ జ్ఞానమపోహనం చ । 
వేదైశ్ళ సర్వైరహమేవ వేద్యో 

వేదాంతకృద్వేదవిదేవ చాహమ్‌ 1 15 1 


పదునైదవ అధ్యాయము - పురుషోత్తమ ప్రాప్తియోగము 165 


ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్ష ఏవ చ| 

క్షరః సర్వాణి భూతాని కూటస్థోంక్షర ఉచ్యతే 116। 
ఉత్తమః పురుషస్వ్వన్య: పరమాత్మేత్యుదాహృత: 
యో లోకత్రయమావిశ్య _ బిభర్యవ్యయ ఈశ్వరః 117 । 
యస్మాత్‌ క్షరమతీతోం హమ్‌ అక్షరాదపి చోత్తమః 
అతో౭ స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమ: 118 । 
యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్‌ 
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత 1191 


ఇతి గుహ్యతమం శాస్త్రమ్‌ ఇదముక్తం మయానఘ । 

(| 

ఏతద్‌ బుద్దా బుద్ధిమాన్‌ స్యాత్‌ కృతకృత్యశ్చ భారత 120 । 
ఓం తత్సదితి శ్రీ మద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశా స్తే 
శ్రీకృష్ణార్దునసంవాదే పురుషోత్తమయోగోనామ పంచదశోతి_ధ్యాయః ॥ 15 ॥ 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


పదునైదవ అధ్యాయము -పురుషోత్తమ ప్రాప్తియోగము 

బ్రహ్మ, అవినాశియగు అమృతము మొదలగు వానికి ఆధారము, 
ఆశ్రయము తమరే అయినప్పుడు ఈ జగత్తునకు ఆధారము, ఆశ్రయము 
ఎవరు, ప్రభూ? 

భోగవానుడిట్టనెను - ఈ జగత్తునకు మూలము, ఆధారము, 
ఆశ్రయమును నేనే. జగద్రూపమగు వృక్షము పైకి మూలమును గలిగి, క్రిందికి 
కొమ్మలను గలిగియున్నది. రేపటి వరకు కూడా స్థిరముగా నుండని 
కారణముచేత దీనిని 'అశ్వత్చ'మని యందురు. దీని ఆద్యంతములు 
తెలియకుండుట వలన, (ప్రవాహ రూపముతో నిత్యముండుట వలన - దీనిని 
“అవ్యయము” అని అందురు. వేదములందు పేర్కొనిన నకామ 
అనుష్టానముల వర్షనయే ఈ వృక్ష పత్రములని చెప్పబడినది. ఈ సంసార 
వృక్ష తత్త్యమును యథార్థముగా నెరిగినవాడే వాస్తవమునకు వేదములను 
తత్త్యముతో తెలిసినవాడగును. (15/1 

ఈ సంసార వృక్షము ఇంకనూ ఎట్టున్నది, తండ్రీ? 

ఈ సంసారవృక్షము సత్త్వము, రజస్సు, తమస్సు - అను నీ మూడు 
గుణములద్వారా పెరిగియున్నది. దీని కొమ్మలు (క్రింద, మధ్య, పైన గల 
అన్ని లోకములకు వ్యాపించియున్నవి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనెడు 
ఐదు విషయములే ఈ వృక్షమునందు గల చిగుళ్ళు. ఇట్టి విషయములను 
చింతించుటచే కొంగ్రొత్త చిగుళ్ళు జనించుచుండును. అయితే ఈ మనుష్య 
లోకమే ఈ వృక్షము యొక్క శాఖలకు మూలము ఏలయన, ఈ మనుష్య 
లోకమునందు చేయబడిన కర్మల ఫలములే అన్ని లోకములందు అనుభవింప 
బడునుగదా! (15/2) 

ఈ వృక్ష స్వరూపమెట్టిది? 

ఈ సంసారవృక్షము జనులు చూచుటకు సత్యముగా, సుందరముగా 
కన్పట్టును. కాని అట్టి రూపమును ఎంతగా ఆలోచించినను అంతుచిక్కదు. 
ఏలయన దానికి ఆద్యంతములు లేవు, స్థితియునూ లేదు. (15/3) 


పదునైదవ అధ్యాయము - పురుషోత్తమప్రాప్రియోగము 167 


అయినచో దీనితో సంబంధమును (తెంచుకొనుటకు) మనుష్యుడు 
ఏమి చేయవలెను? 


అహంకార మమకార, కామనా (వాసనా) రూపమగు శాఖలతో దృఢమైన 

మూలము గలిగినది ఈ సంసారవృక్షము. దీనిని అసంగశస్తము అనగా 

దృఢవైరాగ్యముతో ఖండించవలెను. అనగా దీనితో సౌఖ్యము నొందవలెననెడు 

కోరికను త్యజించి, ఆ పరమపదమును వెదుక వలయును. (15/4) 
వెదకలేకపోయినచో ఏమి చేయవలెను? 


ఎవనిని పొందిన మీదట మనుష్యుడు తిరిగి సంసారమున బడకుండునో, 
ఎవనిచేత ఈ సృష్టి అనాది కాలముగా విస్తరించి యున్నదో, అట్టి ఆది 
పురుషుడైన పరమాత్మను శరణు బొందవలయును. (15/3-4) 
శరణు బొందుటచే నేమగును? 
శరణుబొందినవారలు మానమోహములతో రహితులయ్యెదరు. ఆసక్తి 
లేకుండుట వలన కోర్కెలు పూర్తిగా నశించిపోవును. తత్ఫలితంగా వారు 
కేవలము పరమాత్మయందే నిలచియుందురు. అందువలన సుఖదుఃఖాది 
ద్వంద్వములచే విడువబడినవారై అవినాశియగు పరమపదమును పొందెదరు. 
(15/5) 
భగవన్‌! అవినాశి యగు పదమెట్టున్నది? 
ఆ పరమపదమును సూర్యుడు కాని, చంద్రుడు కాని, అగ్నికాని, 
ప్రకాశింప జేయజాలరు. అచటికి చేరుకొనిన మీదట వెనుతిరిగి రావలసిన 
పనిలేదు. అదియే నా పరమధామమని యెరుంగుము. 


(15/6) 
వెనుతిరిగి ఏల రాలేరు స్వామీ? 


సనాతనమైన ఈ జీవాత్మ నా అంశమే. కావున నన్ను పొందిన మీదట 
అది తిరిగిరాదు. కాని పొరబాటుగా ప్రకృతి కార్యములగు ఇంద్రియములను, 
మనస్సును తనవిగా భావించును. కనుక పునర్జన్మ కలుగును. 


ఇంద్రియాదులను తనవిగా భావించుట చేత నేమగును? 
వాయువు గంధము (వాసన) గల స్థానము నుండి గంధమును (గ్రహించి 


(15/7) 


168 గీతామాధుర్యము 


వెడలు విధముగా ఇం(ద్రియాదులకు యజమానిగా భావించిన జీవుడు విడిచి 

పెడుతున్న శరీరము నుండి మనస్సుతో బాటుగా ఇంద్రియములను (గ్రహించి 

తిరిగి తాను పొందెడు శరీరమునందు వీనితోబాటుగా (ప్రవేశించును. అనగా 

పుట్టుతూ - గిట్టుతూ ఉండును. (15/8) 
భగవన్‌! అతడు అక్కడ ఏమి చేయును? 


అక్కడ (ఆ దేహమునందు) జీవుడు మనస్సును ఆశ్రయించి కన్ను, 
ముక్కు, చెవి, నాలుక, చర్మము - అను నీ పంచేంద్రియముల ద్వారా శబ్ద, 
స్పర్శ, రూప, రస, గంధములనెడు ఐదు విషయములను రాగపూర్వకముగా 
అనుభవించును. (15/9) 

రాగపూర్వకంగా విషయములను అనుభవించుట చేత ఏమగును, 
ప్రభూ? 

జన్మించుచు, మరణించుచు, ఉన్నప్పుడు భోగములను అనుభవించు 
చున్నప్పుడు కూడా ఈ జీవాత్మ స్వరూపముతో నిర్లిప్త్రముగనే ఉండును. 
రాగపూర్వకంగా విషయములను సేవించెడు మూఢజనులు దీనిని తెలియ 
జాలరు. (15/10) 

అయినచో మరి ఎవరు ఎరుగుదురు? 


జ్ఞాననేత్రములు గలిగిన వివేకవంతులు మాత్రమే ఎరుగుదురు. 
(15/1 
భగవన్‌! ఎవరి జ్ఞాననేత్రములు తెరుచుకొనును, ఎవరివి తెరుచు 
కొనలేవు? 
తమ అంతఃకరణమును పరిశుద్దమొనర్చుకొనిన వారు తమలో తామై 
యున్నట్టి (ఆత్మ) తత్త్వమును తెలియుదురు. అనగా వారి జ్ఞాననేత్రములు 
విప్పుకొనును. ఇక అంతఃకరణము శుద్ధముగా చేసికొనని వారు ఎంత 
ప్రయత్నించినప్పటికినీ ఆత్మతత్త్యమును తెలియజాలరు అనగా వారి జ్ఞాన 
నేత్రములు తెరుచుకొనలేవు. (15/11 


కృష్ణా! తనలో తానై యున్న తత్త్యమేమిటి? 


పదునైదవ అధ్యాయము - పురుషోత్తమ ప్రాప్తియోగము 169 


నేను సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో తేజోరూపముతో నిలిచియుండి 
సమస్త విశ్వమును (ప్రకాశింప జేయుచున్నాను. అటులనే అన్నింటి, 
అందరిలోపల కూడా నేనే ఉన్నాను. (15/12) 

స్వామీ, తమరు ఇంకనూ ఏమి చేయుదురు? 

నేనే పుడమిలో (ప్రవేశించి నా ఓజస్సు - శక్తి చేత సమస్త ప్రాణులను 
ధరించుచున్నాను. అంతేగాదు రసమయుడగు చం(ద్రుడనై ఓషధులను అనగా 


వనస్పతులను పోషించుచున్నాను. (15/13) 


తమరు ఇంకనూ ఏదేని పని నిర్వహించెదరా, ప్రభూ? 

అర్జునా! బౌనౌను! ప్రాణము, అపానములతో కూడిన వైశ్వానరుడు 
(జరఠరాగ్ని)నై నేనే ప్రాణులన్నింటి దేహములందు నిలచి, ఆ ప్రాణులద్వారా 
భుజింపబడు నాలుగు రకములగు అన్నములను జీర్లింపజేయుచున్నాను. 

(15/14) 
భగవన్‌! ఇంకా మీ అద్భుతాలు ఏమి గలవు? 

నేనే అందరి హృదయములలో నున్నాను. నా వల్లనే స్మృతి, జ్ఞానము, 
అపోహనము (సందేహ విపర్యయ రాహిత్యము) ఇత్యాదులు కలుగుచున్నవి. 
వేదములకర్తను, వేదవిదుడను, వేదములద్వారా తెలియదగిన వాడను కూడా 
నేనే అయి యున్నాను. (15/15) 

అయ్యా! కృష్ణయ్యా! తమరు అందరి హృదయాలలో ఉన్నారు నిజమే! 
అయితే వారలెవరు? 

ఈ ప్రపంచములో క్షరుడు, అక్షరుడు - అని రెండు విధముల పురుషులు 
గలరు. ఇందులో క్షరుడు నశ్వరుడు. అనగా నశించువాడు. అక్షరుడు 
అనశ్వరుడు అనగా శాశ్వితముగా నుండువాడు. కాని ఉత్తమ పురుషుడు 
వేరుగా నున్నాడు. అతడే ప్రపంచములో పరమాత యని చెప్పబడినాడు. అతడే 
ముల్లోకములను ధారణపోషణములను చేయుచున్నాడు. అతడే అవినాశియగు 


పరమేశ్వరుడు. (15/16-17) 


170 గీతామాధుర్యము 


ఉత్తమ పురుషుడు వేరే అన్నారు కదా! మరి తమ రెవరు ప్రభూ? 

ఆ ఉత్తమ పురుషుడు లేదా పురుషోత్తముడను నేనే. క్షరునకు 
అతీతుడను; అక్షరునకంటే ఉత్తముడను. అందువలన వేదములలో, 
లోకములలో పురుషోత్తముడనని ప్రసిద్ధి గాంచితిని. (15/18) 

భగవన్‌! మీరు పురుషోత్తములను పేరుతో ప్రసిద్దులగుటచేత 
మానవులకు గల లాభమేమి? 

నన్ను పురుషోత్తముడని ఎరిగిన భక్తుడు, సర్వవిత్‌ అనగా సర్వజ్ఞ 
డనబడును. అట్టి సర్వజ్ఞుడైన భక్తుడు అనన్యభావముతో నన్ను మాత్రమే 
భజించును. అనగా అన్నివిధముల నా యందే ఆసక్తుడై యుండును. 

(15/19) 
ఆహా! ఇటువంటి మాటను తమరు అందరిముందు ఏల చెప్పకుందురు, 
ప్రభూ? 

ఓయీ బావా! అర్జునా! నేను ఇంతవరకు నీతో చెప్పిన విషయము అతి 
గోప్యమైనది. దీనిని యథార్థముగా తెలిసికొనిన నా భక్తుడు జ్ఞాతజ్ఞాతవ్యుడు, 
కృతకృత్యుడు,, (ప్రాప్త ప్రాప్తవ్యుడు) అగుచున్నాడు. (15/20) 

“పురుషోత్తమ ప్రాప్తి యోగము” అనెడు 
పదునైదవ అధ్యాయము ముగిసెను. 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 
పదునాజున అధ్యాయము - 
దైవాసుర సంపద్విభాగయోగము 
శ్రీ భగవాన్‌ ఉవాచ 
అభయం సత్త్వసంశుద్ది: జ్ఞానయోగవ్యవస్థితిః 
దానం దమశ్చ యజ్ఞశ్చ _స్వాధ్యాయస్తప అఆర్జవమ్‌ 
అహింసా సత్యమక్రోధ: త్యాగః శాంతిరపైశునమ్‌ 
దయా _భూతేష్వలోలుప్వం మార్దవం హ్రీరచాపలమ్‌ 
తేజః క్షమా ధృతిః శౌచమ్‌ అద్రోహో నాతిమానితా 
భవంతి సంపదం దైవీమ్‌ అభిజాతస్య భారత 
దంభో _ దర్చో౭౬భిమానశ్చ క్రోధః పారుష్యమేవ చచ 
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్‌ 
దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ ముతా 
మా శుచః సంపదం దైవీమ్‌ అభిజాతో£౬సి పాండవ 
ద్వౌ భూతసర్లా లోకే౭స్మిన్‌ దైవ ఆసురఏవ చ 
దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు 
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః 
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే 
అసత్యమ ప్రతిష్టం తే జగదాహురనీశ్వరమ్‌ 
అపరస్పరసంభూతం కిమన్యత్‌ కామహైతుకమ్‌ 
ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో£_ల్పబుద్ధ్దయ: 
ప్రభవంత్యు[గ్రకర్మాణ: క్షయాయ జగతో౭_హితా: 


171 


172 గీతామాధుర్యము 


కామమాశిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః 
మోహాదృహీత్వాసద్రాహాన్‌ ప్రవర్తంతే£_శుచివ్రతాః 
చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః 
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః 
ఆశాపాశశతైర్బద్దాః కామ క్రోధపరాయణాః 
ఈహంతే కామభోగార్థమ్‌ అన్యాయేనార్థసంచయాన్‌ 
ఇదమద్య మయా లబ్ద్బమ్‌ ఇమం ప్రాప్స్యే మనోరథమ్‌ 
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్దనమ్‌ 
అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి 
ఈశ్వరో౭_ హమహం భోగీ సిద్దో౭_ హం బలవాన్‌ సుఖీ 
ఆఢ్యో9_ భిజనవానస్మి కోల_న్యో9ి స్తీ సదృశో మయా 
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః 
అనేకచిత్తవిభ్రాంతా: మోహజాలసమావృతా: 
ప్రసక్తా కామభోగేషు పతంతి _ నరకే శుచౌ 
ఆత్మసంభావితాః స్తబ్దా ధనమానమదాన్వితాః 
యజంతే నామయజ్జైస్తే దంభేనా విధిపూర్వకమ్‌ 
అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః 
మామాత్మపరదే హేషు ప్రద్విషంతో౭_ భ్యసూయకాః 
తానహం ద్విషతః [క్రూరాన్‌ సంసారేషు నరాధమాన్‌ 
క్షిపామ్యజ్రమశుభాన్‌ ఆసురీప్వేవ  యోనిషు 
ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని 
మామహ్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్‌ 


॥ 
110! 


॥ 
NTL 
112।| 


113। 


114! 


1 5 


116! 


(క 1 


118! 


॥ 
119! 


1201 


పదునాజవ అధ్యాయము - దైవాసుర సంపద్విభాగయోగము 173 


త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన: 


కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్‌ | 211 


ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః: _త్రిభిర్నరః 
ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిమ్‌ 
యః శాస్త్రనిధిముత్సజ్య వర్తతే కామకారతః 
న స సిద్ధిమవాస్నోతి న సుఖం న పరాం గతిమ్‌ 
తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ 
జ్ఞాత్వా _శాస్త్రవిధానోక్తం కర్మ _ కర్తుమిహార్హసి 


| 
1221 


123॥। 


॥ 
124! 


ఓం తత్సదితి శ్రీమద్భగ వర్గీ తాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 
శ్రీకృష్ణార్ణునసంవాదే దైవాసురసంపద్విభాగయోగోనామ షోడశోత_ ధ్యాయః ॥ 16 ॥ 


న న 
సిం ణి DO 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


పదునాణన అధ్యాయము - 
దైవాసుర సంపద్విభాగయోగము 
ఓ ప్రభూ! అత్యంత గోపనీయమగు విషయమునకు అధికారియగు 
వాడు ఎవడు? 
దైవీ సంపదగలవాడు అందులకు యోగ్యుడు. 
దైవీసంపద అనగా నేమిటి? 


భగవానుడిట్టు చెప్పదొడగెను - 'దేవి యనెడు పేరు నాది. ఆ దేవుని 
గుణముల సంపదనే దైవీ సంపత్తి యని పిలువబడుచున్నది. అనగా నన్ను 
పొందుటకు నిమిత్తముగా నుండ గల సాధనములే దైవీ సంపదయని 
పిలువబడుచున్నవి. అవి ఈ విధంగా నున్నవి - 
1 నాయందు దృఢ విశ్వాసమును కలిగి భయము లేకుండా ఉండుట. 
2. అంతఃకరణమునందు నన్ను పొందవలెననెడు ఏకైక దృఢనిశ్చయము 


కలిగి ఉండుట. 
3. నన్ను తత్త్యముచే తెలియుటకై అన్ని పరిస్థితులలోను సమముగా 
నుండుట. 


సాత్మిక దాన మొసగుట. 

ఇంద్రియములను వశపరచుకొనుట. 

తన కర్తవ్యమును నిర్వహించుట. 

శాస్తములలోని సిద్దాంతములను తమ జీవితములో ఆచరించుట. 

స్వధర్మపాలనలో వచ్చెడు కష్టములను సంతోషముతో సహించుట. 

శరీరము, మనస్సు, వాక్కు నందు బుజుత్వమును కలిగియుండుట. 

10. మనోవాక్కాయములతో ఏ ప్రాణికినీ, ఎంతమాత్రమునూ కష్టమును 
కలిగింపకుండుట. 

11 చూచినది, వినినది, తెలిసినది ఉన్సది ఉన్సటుగా పి - ఇంపైన 

మాటలతో చెప్పుట. న 


993౫ రా లా mn 


పదునాఅవ అధ్యాయము - దైవాసుర సంపద్విభాగయోగము 175 


12. నా స్వరూపముగా భావించి ఎవరిపట్ల, ఎప్పుడునూ కోపగించకుండుట. 

13. ప్రాపంచిక కోరికలను త్యాగమొనర్భుట. 

14. అంతఃకరణమునందు రాగ, ద్వేషములతో జనించిన చాంచల్యము 
లేకుండుట. 

15. చాడీలు చెప్పకుండుట. 

16. అన్ని భూతముల యందు హేతురహిత దయాభావమును 
కలిగియుండుట. 

17. విషయలోలత్వము లేకుండుట. 

18. హృదయ కోమలత్వము కలిగియుండుట. 

19. అకర్తవ్యము ఆచరించుటకు సిగ్గుపడుట. 

20. చాంచల్యము లేకుండుట. 

21. శరీరము, వాక్కునందు తేజమును (ప్రభావమును కలిగియుండుట. 

22. శిక్షించుటకు తగు సామర్థ్యము తనలో నున్నప్పటికినీ, అపరాధియొక్క 
అపరాధమును క్షమించి వేయుట. 

23. ప్రతి పరిస్థితిలోను ధైర్యము వహించుట. 

24. బాహ్యాభ్యంతర శుచిత్వము (పవిత్రత) కలిగియుండుట. 

25. (ద్రోహచింతనము లేకుండుట. 

26. తనయందు పూజ్యత, అభిమానము లేకుండుట. 

అనునీ సుగుణములన్నియు దైవీ సంపద గలిగిన పురుషుని లక్షణములు. 
అనగా ఇట్టి లక్షణములు గలిగిన వానిని నా భక్తికి తగు యోగ్యునిగా 
పేర్కొనవలెను. (16/1-3) 

అనధికారి ఎవడు ప్రభూ? 

ఆసురీ సంపద గలవాడు. 

ఆసురీ సంపత్తి అనగానేమిటి? 

“అసు” (అసువులు) అని ప్రాణములకు పేరు. ప్రాణములందే 
రమించుటకు నిచ్చగించువారిని, 'ప్రాణములనే రక్షించుకొన జూచువారిని 
అసురులనెదరు. అట్టి అసురుల సంపత్తి యే ఆసురీ సంపద యనబడును. 
వాని లక్షణము లిట్టుండును. 


176 గీతామాధుర్యము 


1. ఆడంబరమును కలిగియుండుట. 
2. మమకారము గల వస్తువులను చూసి తనలోనే గొప్పతనమును - 
గర్వమును అనుభవించుట. 

తనదనుకున్న వస్తువును చూసి అభిమానమును కలిగియుండుట. 

ఇతరులకు హాని కలిగించుటకై అంతఃకరణమందు (క్రోధాత్మకమగు 

వృత్తి జనించుట. 

కఠినత్వము కలిగియుండుట. 

అజ్ఞానము లేక అవివేకముతో నుండుట. 

ఇవన్నియును ఆసురీసంపదను పొందిన పురుషుని లక్షణములు అనగా 
ఇలాంటి మానవుడు సాధారణంగా నా భక్తికి యోగ్యుడుకాడు. (16/4) 

భగవన్‌! ఈ దైవీ, ఆసురీ సంపదలకు ఫలమేమిటి? 

దైవీసంపద ముక్తి నిచ్చును. ఆసురీసంపద బంధకమగును. అయితే 
నీవు దైవీ సంపదను కలిగియున్న వాడవుగాన శోకించవలసిన పనిలేదు. 

(16/5) 
ఆసురీసంపద బంధకారక మెట్లగును? 

ఈ లోకము నందు రెండు విధముల (ప్రాణులు సృజింపబడుచున్నవి 
-1. దైవీ 2. ఆసురీ. దైవీ సంపదను గూర్చి నేను విశదముగా చెప్పియుంటిని. 
ఇక ఆసురీ సంపదను గూర్చి విస్తారముగా నీవు వినగలవు. ఆసురీసంపద 
గలవారు ఎందులో (ప్రవృత్తి కావాలి, దేనినుండి నివృత్తులు కావాలి అను సంగతిని 
తెలియరు. అంతియేగాక వారిలో శౌచాచారముగాని, సదాచారముగాని, 
సత్యభాషణముగాని యుండదు. (16/6-7) 

అయినచో భగవన్‌ వారి నడవడి ఎట్టుండును? 

ఈ జగత్తు అసత్యమైనదని, దీనికి ఎలాంటి నియమము లేదని 
చెప్పుదురు. దీనిని రచించినవాడు ఈశ్వరుడు కాదనియు, స్త్రీకి పురుషుని 
యందు, పురుషునకు స్త్రీ యందు కోరిక కలిగినప్పుడు ఇరువురి సంయోగము 
వల్లనే ఇది ఉత్పన్నమగుచున్నది. అందువలన ఈ సృష్టి యంతటికి కామమే 
కారణమగుచున్నది. అంతకుమించి మరే కారణము లేదనియు నుడువుదురు. 

(16/8) 


పదునాఅవ అధ్యాయము - దైవాసుర సంపద్విభాగయోగము 177 


వారి కర్మలు ఎట్టుండును? 


వారి కర్మలు మిక్కిలి మూరముగా నుండును. వారు ఆత్మను 
అంగీకరింపరు. వారు జగత్తునకు శత్రువులయ్యెదరు. వారి బుద్ది కూడా 
తుచ్చమైన దగును. ఈ విధమైన దృష్టి గలిగిన మనుష్యుల సామర్థ్యము 
ప్రపంచ నాశనమునకే సమర్థమగును. (16/9) 

మరి, వారు ఎవరి నాశ్రయించెదరు ప్రభూ? 

ఎప్పటికీ నెరవేరని కోరికలను ఆశ్రయించి, దంభము, అభిమానము 
(గర్వము) మదములనబడు దుర్గుణములతో మత్తులై దుష్టమగు (వ్రతము) 
దీక్షలను ధరించెడు మనుజులు అజ్ఞానము వలన దురా([గ్రహపూరితులై 
'ప్రపంచమునందు (ప్రవర్తించెదరు. (16/10) 

ఇంకనూ వారు ఎట్టుండెదరు? 

మృత్యుపర్యంతము వీడిపోవని హద్దులేని చింతల పాలగుదురు. 
పదార్థములను సంగ్రహించి వానిని అనుభవించుటయే జీవిత పరమార్థ 
మనియు అంతకు మించినదేదియు లేదను నిశ్చితాభిప్రాయము గలవారై 
ఉందురు. (16/11) 

వారు ఏ ఉద్దేశ్యముతో ప్రవర్తించెదరు కృష్ణా? 

వేలాది ఆశాపాశములతో కట్టువడిన ఆ మనుష్యులు కామ(క్రోధములకు 
బానిసలై విషయ భోగముల కొరకే అన్యాయముగా ధనమును 
సంపాదించుటకు ప్రయత్నింతురు. (16/12) 

వారి మనోభీష్టములు ఎట్టుండును? 

నా యిష్టానుసారముగా నేడు ఇంత ధనమును సంపాదించితిని. నా 
వద్ద ఇంత ధనమున్నది. ఇంకనూ మరింత ధనము లభించును. అని 
తలంతురు. (16/13) 

ఇంకనూ వారి కోరిక లెట్లుండును? 

ఆ శత్రువును నేను చంపివేసితిని. మిగిలిన శత్రువులను కూడా 
అంతమొందింతును. నేను సర్వసమర్జుడను, సిద్దుడను, బలవంతుడను, 
సుఖవంతుడను. భోగములను భోగించువాడను. నేను కడు ధనవంతుడను. 
అనేకమంది వెంటగలవాడను. నా సరి మరియెవ్వరుండ గలరు? నేను బాగుగా 


1028 Geeta Madhuryam (Telugu)_Section_7_Front 


178 గీతామాధుర్యము 
వవ సయ 
యజ్ఞములను చేయుదును, దాన ధర్మములు చేయుదును. ఆమోద 
ప్రమోదముల నొందెదను. అని యిట్లు అజ్ఞానముతో మోహితులై వారు 
లెక్కలేని మనో భ్రమలకు లోనై యుండెదరు. (16/14-15) 
ప్రభూ! వారి గతి ఏమిటి? 
అనేక మనో (భ్రమలకు లోనై, మోహజాలము నందు జిక్కుకొని, 
కామోపభోగమునందు అత్యంత ఆసక్తులగు ఆ మనుజులు భయంకరమగు 


నరకములందు పడిపోవుదురు. (16/16) 
భోగములందు ఆసక్తులైన అసురీసంపద గలవారల లక్షణము 
లెట్టుండును? 


వారు తమకు తామే పూజ్యులమని భావించుకొందురు. వినయ 
రహితులై, ధనమానములచే గలిగిన మదమునందు గర్వితులై యుండెదరు. 
(16/17) 
ప్రభూ! ఇటువంటి వారు శుభకర్మలను గూడా చేయగలుగుదురా? 
జాను! వారు యజ్ఞాది శుభకర్మలను కూడా ఆచరించెదరు, కాని 
దాంభికముగ, ఆడంబరము కొరకు, అవిధి పూర్వకంగా, పేరునకు మాత్రమే 
ఆచరింతురు. (16/17) 
వారు ఈ విధంగా ఎందుకు చేయుదురు? 

ఏలయన, వారు అహంకారము, మూర్థము, గర్వము, దర్పములను 
గలిగి కామ(క్రోధ పరాయణులై యుండెదరు. 

భగవన్‌! వారు ఇంకనూ ఏమేమి చేయుదురు? 

ఆ మనుష్యులు తమలో మరియు ఇతరుల శరీరములందు అంతర్యామిగా 
నున్న నన్ను ద్వేషించెదరు. అంతేగాక నా యొక్క, ఇతరుల యొక్క 
గుణములలో దోషములనే గాంచుచుందురు. (16/18) 

ఇటువంటి అసురీ స్వభావము గల మానవులకు తమరు ఎలాంటి గతిని 
కల్పించెదరు ప్రభూ? 

అట్టు ద్వేషించునట్టి, క్రూర స్వభావము గలిగిన, గొప్ప నీచులు, 
అపవిత్రులు నగు మనుజులను ఈ సంసారము నందే పులి, సింహము, 
తోడేలు, కాకి, (గ్రద్ద, గుడ్లగూబ, పాము, తేలు వంటి తిర్యక్‌ సంబంధమగు 
ఆసురీ యోనులయందు పడవేయుదును. (16/19) 


1028 Geeta Madhuryam (Telugu)_Section_7_Back 


పదునాజవ అధ్యాయము - దైవాసుర సంపద్విభాగయోగము 179 


ఇంకనూ ఏమగును మహాప్రభూ? 

కుంతీనందనా! ఆ మూఢజనులు నన్ను పొందనివారై, జన్మజన్మము 
లందు అసురీ యోనులను పొందెదరు. ఇంకనూ అంతకంటే మిక్కిలి 
నీచగతులలో పడిపోవుదురు అనగా భయంకరమగు ఘోరనరకములందు 
ప్రవేశింతురు. (16/20) 

ఆసురీ సంపదతో గూడిన మనుజుడు నీచగతిని పొందుటకు గల ముఖ్య 
కారణమేమిటి ప్రభూ? 

కామము, (క్రోధము, లోభము - అను నీ మూడు విధములగు నరక 
ద్వారములే మానవుని పతనమునకు ముఖ్యకారణములు. అందువలన ఈ 
మూడింటిని త్యజింపవలెను. (16/21) 

ఈ మూడింటిని త్యజించి ఏమి చేయాలి? 

ఈ మూడు నరక ద్వారముల నుండి ముక్తుడైన మానవుడు తన 
(శ్రేయస్సును గూర్చియే ఆచరించును. అనగా శాస్త్ర నిషిద్దములగు కార్యములను 
అతడు చేయనే చేయడు. ఇక విహితమగు కర్మలను నిష్కామభావముతో 
కేవలము తన శ్రేయస్సు కొరకే ఆచరించును. తద్ద్వారా అతడు పరమగతిని 
పొందును. (16/22) 

శాస్త్ర విధానమును విడిచి నుంచినే ఆచరించినచో ఏమగును? 

శా(స్త్రవిధానమును త్రోసిరాజని, ఇష్టము వచ్చిన రీతి ఆచరణ గలవానికి 
అనగా తనకు మంచిదనిపించిన పనిని చేయుచు, మంచిది కాదని భావించిన 
పనిని చేయకుండువానికి సిద్ది (అంతఃకరణశుద్ధి) గొని, సుఖముగాని, 
పరమగతిగాని ప్రాప్తించదు. (16/23) 
మంచి-చెడులను గుర్తించుట యెట్లు? 

కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్తములే ప్రమాణములు. 
అందువలన శాస్త్రములను ముందుంచుకొని నీవు (ప్రతి పనిని చేయుచుండ 
వలయును. (16/24) 

“దైవాసుర సంపద్విభాగయోగము' అనెడు 
పదునాణవ అధ్యాయము ముగిసెను. 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 
పదునేడవ అధ్యాయము - 


శ్రద్దాత్రయ విభాగయోగము 
అర్జున ఉవాచ 
యే శాస్త్ర విధిముత్సజ్య యజంతే శ్రద్దయాన్వితాః । 
తేషాం నిష్టా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః 111 
శ్రీభగవాన్‌ ఉవాచ 
త్రివిధా భవతి శ్రద్దా దేహినాం సా స్వభావజా | 
సాతికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు 12| 
సత్స్వానురూపా సర్వస్య శ్రద్దా భవతి భారత । 
శ్రద్దామయో౭_యం పురుషో యో యచచ్చద్దః స ఏవ సః ।3। 
యజంతే సాత్వికా దేవాన్‌ యక్షరక్షాంసి రాజసాః | 
ప్రేతాన్‌ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః | 4। 
అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః । 
దంభాహంకారసంయుక్తః కామరాగబలాన్వితాః 15॥। 
కర్భయంతః శరీరస్థం భూతగ్రామమచేతస: । 
మాం _చైవాంతఃశరీరస్థం తాన్‌ విద్యాసురనిశ్చయాన్‌ ।6 | 
ఆహారస్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః | 
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు 17।॥ 
ఆయుః సత్వబలారోగ్యసుఖ ప్రీతివివర్ధనాః | 
రస్యాః స్నిగ్గాః స్థిరా హృద్యా ఆహారాః సాత్తికప్రియా: | 8! 
కట్వమ్లలవణాత్యుష్లతీక్లరూక్షవిదాహిన: | 
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయటప్రదాః 19 । 


పదునేడవ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగయోగము 181 


యాతయామం గతరసం పూతి పర్యుషతం చ యత్‌ । 
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్‌ । 10 । 
అఫలాకాంక్షిభిర్యజ్లో విధిదృష్టో య ఇజ్యతే | 
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్తికః 111। 
అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైన యత్‌ । 
ఇజ్యతే భరతశ్రేష్ట తం యజ్ఞం విద్ధి రాజసమ్‌ 112। 


విధిహినమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్‌ । 
శ్రద్దావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే | 13 । 
దేవద్విజగురు ప్రాజ్ఞపూజనం శౌచమార్దవమ్‌ । 


బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే 114। 
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌ । 
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్యయమ్‌ తప ఉచ్యతే | 151 
మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః । 
భావసంశుద్దిరిత్యేతత్‌ తపో మానసముచ్యతే । 16 | 
శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్‌ త్రివిధం నరైః । 
అఫలాకాంక్షిభిర్యుకైః సాత్వికం పరిచక్షతే | 17 । 
సత్కారమానపూజార్థం తపో దంభేన చైన యత్‌ । 
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్‌ ।18 | 
మూఢగ్రాహేణాత్మనో యత్‌ పీడయా క్రియతే తపః । 
పరస్యోత్సాదనార్థం వా _తత్తామసముదాహృతమ్‌ | 19, 
దాతవ్యమితి యద్దానం దీయతే౭ నుపకారిణే । 
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతమ్‌ ; 20, 


182 గీతామాధుర్యము 


యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః । 
దీయతే చ పరిక్షిష్టం తద్దానం రాజసం సృతమ్‌ ।21। 
అదేశకాలే యద్దానమ్‌ అపాత్రేభ్యశ్చ దీయతే । 
అసత్మృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్‌ ।22। 
ఓం తత్పదితి నిర్దేశో బ్రహ్మణస్రివిధ:ః స్యృతః | 
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా |23। 
తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపః(క్రియాః । 
ప్రవర్తంతే విధానోక్తాః: సతతం బ్రహ్మవాదినామ్‌ । 24 । 
తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః 
దానక్రియాశ్చ _ వివిధాః క్రియంతే  మోక్షకాంక్షిభిః 125 । 
సద్భావే సాధుభావే చ సదిత్యేతత్రయుజ్యతే । 
ప్రశస్తే కర్మణి తథా సచ్చటబ్దః పార్థ యుజ్యతే 126 | 
యజ్ఞే తపసి దానే చ స్థితి; సదితి చోచ్యతే | 
కర్మ చైవ తదర్ధీయం సదిత్యేవాభిధీయతే ।27 । 
అశ్రద్దయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్‌ । 
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్రేత్య నో ఇహ 128! 
ఓం తత్సదితి శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 
శ్రీకృష్ణార్దునసంవాదే శ్రద్దాత్రయవిభాగయోగోనామ సప్తదశో౭_ధ్యాయః ॥ 17 ॥ 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


పదునేడన అధ్యాయము - శ్రద్దాత్రయ విభాగయోగము 


అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! శాస్త్రవిధిని ఎరుగకయే శ్రద్దా 
పూర్వకముగా పూజనుగానీ, యజ్ఞమునుగానీ చేసిన మానవుని శ్రద్దను 
సాత్తికమందురా? రాజసమందురా? లేక తామసమందురా? (17/1) 


భగవానుడిట్లనెను - అర్జునా! మానవుని స్వభావముచే జనించిన (శ్రద్ద 
మూడు విధములుగా నుండును. 1. సాత్మికము 2. రాజసము 3. తామసము. 


స్వామీ! స్వభావము వలన యేర్పడిన శ్రద్ద ఎందుకు మూడు విధములుగా 
నుండును? 


అర్జునా! మనుష్యులందరిలో గల శ్రద్ధ, వారి అంతఃకరణమునకు 
అనురూపముగా వుండును. మనుష్యుడు (శ్రద్దామయుడు. అందుచే ఎటువంటి 
(శ్రద్ధను కలిగియున్న వ్యక్తి అటువంటి స్వరూపమునే కలిగియుండును. అనగా 
అతని స్థితి (నిష్ట అతడు కలిగియున్న శ్రద్ధను అనుసరించియే యుండును. 
(17/3) 

అట్టి శ్రద్ద (నిష్ట్రను గుర్తించుటెట్లు? 
సాత్తికమగు మానవులు దేవతలను పూజించెదరు. రాజసముగల 
మనుజులు యక్షులను, రాక్షసులను పూజింతురు. ఇక తామస వ్యక్తులు భూత, 
'ప్రేతములను పూజించెదరు. (17/4) 


అచ్యుతా! అడ్రద్దగల మానవులను గుర్తించుటెట్టు? 


పార్థా! అశ్రద్ధగల మానవులు దంభమును, అహంకారమును, కోరికను, 
ఆసక్తిని, హఠమును గలిగియుండెదరు. వారు శాస్త్రవిధిని విడిచిపెట్టి ఘోరమగు 
తపస్సు చేసెదరు. ఇట్టు తమ పాంచభౌతిక శరీరమును కష్టపెట్టెదరు. 
అంతియేగాక (నాకు వ్యతిరేకముగా వ్యవహరించుచు) అంతఃకరణము నందు 
అంతర్యామిగా నిలిచి యున్న నన్ను కూడా బాధించెదరు. ఇటువంటి 

అజ్ఞానులగు మానవులను నీవు అసురస్వభావము గలవారని గుర్తించుము. 
(17/5-6) 


184 గీతామాధుర్యము 
DLE కుకు టన లా. 

కేశవా! ఇప్పటివరకు నీవు పూజ, తపస్సులయందు (శ్రద్దాళువులు, 
అశ్రద్దాళువులగు మానవులను గుర్తించుటను గూర్చి వివరించితివి. కాని పూజ, 
తపస్సు మొదలగు వానిని చేయకుండు వారలను గుర్తించుట యెట్లు? 

ఆహారపు అలవాటును బట్టి వారిని గుర్తింపవచ్చును. అందరూ 
భోజనమును చేయువారే. కనుక అందరికి ఆహారము కూడా మూడు 
విధములుగా ఇష్టమై యుండును. అట్లే యజ్ఞము, దానము, తపస్సు కూడా 
మూడు విధములుగా నచ్చినవారు ఉండెదరు. వారి భేదములను వినుము. 

(17/7) 

సాత్మికుడగు మానవునకు రుచించు ఆహారమెట్టిది? 

ఆయువును, నత్యగుణమును, బలమును, ఆరోగ్యమును, 
పెంపొందించునట్టి, సుఖమును, సంతోషమును కలిగించునట్టి, స్థిరముగా అనగా 
శరీరమునందు సారరూపమున ఎక్కువకాలము నిలిచియుండునట్టి, 
హృద్యముగా నుండునట్టివి, రసముతో కూడినవి, స్నిగ్రములుగా నుండునట్టి 
ఆహారపదార్థములు సాత్తికులగు వారికి ఇష్టమై యుండును. (17/8) 

రాజస వ్యక్తికి ఇష్టమగు ఆహారము ఎట్టుండును? 

ఎక్కువ చేదు, పులుపు, ఉప్పుతో కూడినవి, వేడి వేడిగా ఉండునట్టివి, 
కారముతో నుండునట్టివి, మాడిపోయినవి, దాహము కలిగించునట్టి ఆహార 
పదార్థములు రాజసవ్యక్తికి రుచికరములుగా నుండును అవి దుఃఖమును, 
బాధను, రోగమును కలిగించును. (17/9) 

తామస జనులకు రుచించు ఆహార పదార్థములెట్టుండును? 

సగము ఉడికినవి, రసములేనివి, దుర్గంధముతో కూడినవి (ఉల్లి, వెల్లుల్లి 
మొ.) పాచిపోయినవి, ఉచ్చిష్టము (ఎంగిలి చేసినవి) మిక్కిలి అపవిత్రములగు 
నట్టి (మాంసము, మద్యము, చేపలు, (గ్రుడ్డు మొ.) ఆహార పదార్థములు 
తామసులగు జనులకు రుచికరముగా నుండును. (17/10) 

కృష్ణా! యజ్ఞము, దానము, తపస్సు కూడా మూడేసి విధములుగా 
నుండునని నీవు ఇప్పుడే చెప్పి యుంటివి గదా! అందులో మూడు రకములగు 
యజ్ఞములను గూర్చి వివరించుము? 


యజ్ఞము చేయుటయే కర్తవ్యమని మనసులో నిశ్చయించుకొని, 


పదునేడవ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగయోగము 185 


ఫలమును కోరకుండా, శాస్త్రవిధిని అనుసరించి చేయబడుచున్న యజ్ఞము 
సాత్మికమగును. (17/1 

దేవా! రాజస యజ్ఞము ఎట్టుండును? 

భరతశ్రేష్టుడవగు అర్జునా! తమ స్వార్థమునకై ఫలమును కోరుతూ, 
కేవలము డంబమునకు మాత్రమే చేయబడు యజ్ఞమును రాజసమైనదని 
ఎరుగుము. (17/12) 

ఇక, తామస యజ్ఞమెట్టుండును? 

శాస్త్రమునకు విరుద్దముగా, అన్నదానము చేయకుండా, (వేద) 
మంత్రములు చదువకుండా, + దక్షిణలు ఈయకుండా, ఆవంతైన (శ్రద్దలేకుండా 
చేయబడు యజ్ఞమును తామసికమైన దని చెప్పబడును. (17/13) 

ప్రభూ! తపస్సు ఎన్ని విధములుగా నుండును? 

అర్జునా! శారీరకము, వాచికము, మానసికము అని తపస్సు మూడు 
విధములుగా నుండును. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, వృద్దులను, 
పెద్దలను, జీవన్ముక్త మహాత్ములను పూజించుట, శరీరమును పవిత్రముగా 
నుంచుకొనుట, శారీరక (క్రియను చక్కగా, సరళముగా, బుజువుగా 
ఆచరించుట, (బ్రహ్మచర్యమును పాటించుట, శరీరముతో ఎవరినీ, ఏ 
విధముగనూ కష్టము (హింస)ను కలిగించకుండుట - ఇదంతయు శారీరిక 
తపస్సు అనబడును. (17/14) 

వాచిక తపస్సు ఎట్టుండును? 

ఇతరులకు ఉద్వేగము కలిగించకుండునట్టి, సత్యమైనట్టి, ప్రియమైనట్టి 
హితమును కలిగించునట్టి మాటలు మాట్లాడుట, స్వాధ్యాయము అనగా వేద, 
శాస్త్ర గ్రంథములను చదువుట, భగవన్నామమును జపించుట, స్మరించుట 
ఇవన్నియును వాచిక తపస్సు అనబడును. (17/15) 

ప్రభూ! మానసిక తపస్సు ఎట్టుండును? 

మనస్సు (ప్రసన్నముగా నుండుట, శాంతమును కలిగియుండుట, 
భగవచ్చింతనము చేయుట, మనోని[గ్రహమును కలిగియుండుట, అంతః 
కరణము పవిత్రముగా, నిర్మలముగా నుండుటను మానసిక తపస్సు అందురు. 

(17/16) 


186 గీతామాధుర్యము 


ఇంతవరకు చెప్పబడిన మూడు విధములగు తపస్సును అత్యంత 
శ్రద్దాయుక్తుడై, ఫలితమును కోరకుండా చేసిన యెడల, అది సాత్తిక తపస్సుగా 
పేర్కొనబడును. (17/17) 

తపస్సు రాజసికము ఎట్లగును? 

సమాజములో తనకు గౌరవము, కీర్తి (ప్రతిష్ట పెరగాలని, జనులందరు 
తమనే పూజించాలని, డాంబికముగా, ఆడంబరముతో, లోకమునకు 
ప్రదర్శించు భావముతో చేయబడునది, అనిశ్చితమగు, క్షణికమైన ఫలమును 
ఇచ్చునదియగు తపస్సు రాజసికమగును. (17/18) 

తామసిక తపస్సు ఎట్టుండును? 

అజ్ఞానముతో కూడిన మొండితనముతో తాను కష్టపడుతూ, ఇతరులను 
కష్టపెట్టుటకొరకే చేయబడు తపస్సు తామసిక మనబడును. (17/19) 

కృష్ణా! దానము మూడు విధములుగా ఎట్టుండును? 

దానము చేయుటనే కర్తవ్యముగా నెంచి, ప్రత్యుపకారమును కోరకుండా, 
తగిన దేశ కాలములందు పాత్రులగు వారికి చేయబడు దానము సాత్త్విక 
మగును. (17/20) 

రాజసదానము అనగా నేమి? 

ప్రత్యుపకారమును పొందుటకై, ఫలితమును కోరుతూ “ఇవ్వవలసి 
వచ్చుచున్నది కదా' అను దుఃఖముతో, బాధతో ఇవ్వబడు దానము రాజస 
మగును. (17/21) 

తామస దానము ఎట్టుండును? 

దేశ, కాల, పాత్రములను లెక్క చేయకుండా తిరస్కార పూర్వకముగా 
ఇచ్చు దానమును తామసికమని యందురు. (17/22) 

మధుసూదనా! శ్రద్ధాళువులగు మానవులు శాస్త్ర విహితమగు యజ్ఞమును, 
తపస్సును, దానమును ప్రారంభించుటెట్టు? 

అర్జునా! ఓం, తత్‌, సత్‌ - అని పరమాత్మకు మూడు పేర్టు గలవు. 
సృష్ట్యారంభము నందు ఈ పరమాత్ముడే వేదములను, (బ్రాహ్మణులను, 
యజ్ఞములను సృజించెను. కావున పరమాత్ముని నామమును స్మరించియే 
యజ్ఞాది (క్రియలను ప్రారంభించవలయును. (17/23) 


పదునేడవ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగయోగము 187 


ప్రభూ! ఓంకారము ఎప్పుడు ఉచ్చరింపబడును? 


వేదపండితులు శాగస్రవిహితములగు యజ్ఞము, దానము, తపస్సు వంటి 
క్రియలను 'ఓం' కారమును ఉచ్చరించియే ప్రారంభించెదరు. 
(17/24) 


కేశవా! 'తతోను ఎచట ప్రయోగించెదరు? 


ముక్తిని గోరెడు వారలు 'తతో అను పేరుతో వ్యవహరించెదరు. 
“పరమాత్ముని కొరకే ఇదంతా” అను భావముతో ఫలాకాంక్షను త్యజించి యజ్ఞ, 
దాన, తపః (క్రియలను ఆచరించెదరు. (17/25) 

కృష్ణా! 'సతొను ఎచ్చట ప్రయోగింతురు? 
పార్థా! 'సత్‌ అను పరమాత్మ నామము సత్యభావమునందును, 
గ్రేష్టభావము నందును ప్రయోగింపబడును. అట్టే ప్రశంసాత్మకమగు కర్మతో 
కూడా 'సత్‌ శబ్దము జోడింపబడును. యజ్ఞము, తపస్సు, దానమునందు 
మానవునకు గల స్థితి అనగా (శ్రద్ధ, నిష్ట కూడా “సతో అనియే చెప్పబడును. 
'సతోను గూర్చి ఎంతవరకు చెప్పజాలుదుము? ఆ పరమాత్మను గూర్చి 
చేయబడు కర్మయంతయూ “సత్‌ శబ్దముతోనే చెప్పబడును. ఏలయన, ఇట్లు 
చేయబడిన కర్మ శాశ్వతమైన ఫలమును (ప్రసాదించునదిగా మార్పు నొందును. 
(17/26-27) 


కృష్ణా! “అసత్‌ కర్మలని వేటిని యందురు? 

కుంతీపుత్రా! అశ్రద్దతో (ఎంతమాత్రము (శ్రద్దలేకుండా) చేయబడు 
హవనము, తపస్సు, అట్లే ఇవ్వబడు దానము మున్నగు (క్రియలను “అసత్‌ 
అను పదముతో పేర్కొనబడును. వానివలన జీవించియుండగా గానీ, 
మరణించిన పిదపగానీ ఎటువంటి ఫలితమూ కలుగదు. అనగా వాని వలన 
'సతో ఫలము ఎక్కడ కూడా లభింపదు. (17/28) 


“శద్దాత్రయ విభాగయోగము” అనెడు 
పదునేడవ అధ్యాయము ముగిసెను. 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 
పదునెనిమిదవ అధ్యాయము - 
మోక్షసన్న్యాసయోగము 
అర్జున ఉవాచ 


సన్న్యాసస్య మహాబాహో తత్ప్వమిచ్చామి వేదితుమ్‌ । 


త్యాగస్య చ హృషీకేశ పృథక్‌ _ కేశినిషూదన 11 


శ్రీభగవాన్‌ ఉవాచ 


కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః । 


సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్యాగం విచక్షణాః । 
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ: । 
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే । 
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ | 
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధ: సంప్రకీర్తితః | 
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేన తత్‌ | 
యజ్ఞో దానం తపశ్చెవ పావనాని మనీషిణామ్‌ । 
ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్వా ఫలాని చ । 
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్‌ 
నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే 
_ మోహాత్తస్య పరిత్యాగ: తామస: పరిక్తీర్తితః 
దుఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్‌ త్యజేత్‌ । 
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్‌ । 
కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే౭ రున । 
సంగం త్యక్యా ఫలం చైవ స త్యాగః సాత్సికో మతః । 


51 


6। 


Zl 


8। 


9 


పదునెనిమిదవ అధ్యాయము - మోక్షసన్న్యాసయోగము 189 


న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే _నానుపజ్జతే 
త్యాగీ సత్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః 1 10 | 
న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః 
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే 111! 
అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్‌ । 
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్నాసినాం క్వచిత్‌ 112 । 
పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే। 
సాంఖ్యే కృతాంతే ప్రోక్సాని సిద్దయే సర్వకర్మణామ్‌ 113 । 
అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్‌ 
వివిధాశ్చ పృథక్‌ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్‌ ।14। 
శరీరవాజ్మనోభిర్యత్‌ ' కర్మ _ ప్రారభతే నరః | 
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవ: 115 | 
తతైవం సతి కర్తారమ్‌ ఆత్మానం కేవలం తు యః । 
పశ్యత్యకృతబుద్ధిత్వాత్‌ న స పశ్యతి దుర్మతిః 116। 
యస్య నాహంకృతో భావో బుద్దిర్యస్య న లిప్యతే । 
హత్వాపి స ఇమాన్‌ లోకాన్‌ న హంతి న నిబధ్యతే 1171 


జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా । 
కరణం కర్మ కర్తేతి త్రివిధ: కర్మసంగ్రహః 118 | 
జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైన గుణభేదతః | 
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్చృణు తాన్యపి 119 । 
సర్వభూతేషు యేనైకం భానమన్యయమీక్షతే । 
అవిభక్తం విభక్తేషు తద్‌ జ్ఞానం విద్ధి సాత్మికమ్‌ 120। 
పృథక్షేన తు యద్‌ జ్ఞానం నానాభావాన్‌ పృథగ్విధాన్‌ । 
వేత్తి సర్వేషు భూతేషు తద్‌ జ్ఞానం విద్ధి రాజసమ్‌ ।21। 


190 గీతామాధుర్యము 


యత్తు కృత్నవదేకస్మిన్‌ కార్యే సక్త్రమహైతుకమ్‌ 
అతత్వార్థవదల్పం చ  తత్తామసముదాహృతమ్‌ 
నియతం సంగరహితమ్‌ అరాగద్వేషతః కృతమ్‌ 
అఫలప్రేప్సునా కర్మ యత్రత్‌ _ సాత్తికముచ్యతే 
యత్తు కామేప్పునా కర్మ సాహంకారేణ వా పునః 
క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్‌ 
అనుబంధం క్షయం హింసామ్‌ అనవేక్ష్య చ పౌరుషమ్‌ 
మోహాదారభ్యతే కర్మ  యత్తత్‌  తామసముచ్యతే 
ముక్తసంగో£_ నహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః 
సిద్ద్యసిద్ద్యోర్షిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే 
రాగీ కర్మఫల ప్రేప్పు: లుబ్లో హింసాత్మకోల_శుచిః 
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః 
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శలో నైష్కృతికోత_లసః 
విషాదీ దీర్ససూత్రీ చ కర్తా తామస ఉచ్యతే 
బుద్దేర్భేదం ధృతేశ్చెవ గుణతస్రివధం శృణు 
ప్రోచ్యమానమశేషేణ పృథక్షేన ధనంజయ 
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే 
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్ట సాత్త్వికీ 
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేన చ। 
అయధావత్‌ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ 
అధర్మం  ధర్మమితి యా మన్యతే తమసావృతా 
సర్వార్థాన్‌ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్ట తామసీ 
ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియ క్రియాః 
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్ట సాత్తికీ 


| 
1౨2, 


j 231 


॥ 
124 | 


1 25 
| 
126॥। 


| 
1271 


॥ 
1281 


॥ 
1291 


| 
130। 


1311 
132। 


133॥। 


పదునెనిమిదవ అధ్యాయము - మోక్షసన్న్యాసయోగము 


191 


యయా తు ధర్మకామార్థాన్‌ ధృత్యా ధారయతే౭_ర్జున 
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ 
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ 
న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థతామసీ 
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ 
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి 
యత్తదగే విషమివ  పరిణామే౭_మృతోపమమ్‌ 
తత్సుఖం సాత్వికం ప్రోక్తమ్‌ ఆత్మబుద్ది ప్రసాదజమ్‌ 
విషయేంద్రియసంయోగాత్‌ యత్తదగ్రే£ మృతోపమమ్‌ 
పరిణామే విషమివ తత్సుఖం రాజసం సృతమ్‌ 
యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః 
నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్‌ 
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః 
సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్‌  త్రిభిర్లుణైః 
బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప 
కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్లుణైః 
శమో దమస్తపః శౌచం క్షాంతిరార్లవమేవ చ 
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం (బ్రహ్మకర్మస్వభావజమ్‌ 
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్దే చాప్యపలాయనమ్‌ 
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ _స్వభావజమ్‌ 
కృషిగౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మస్వభావజమ్‌ 
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్‌ 
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్దిం లభతే నరః 
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్చృణు 


192 గీతామాధుర్యము 


యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్‌ । 
స్వకర్మణా తమభ్యర్భ్య సిద్దిం విందతి మానవః 146। 
శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్టితాత్‌ । 
స్వభావనియతం కర్మ కుర్వన్నాస్నోతి కిల్చిషమ్‌ 147 | 
సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్‌ | 
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః | 48 | 


అసక్తబుద్దిః సర్వత్ర జితాత్మా _ విగతస్పృహః 
వైష్కర్య్యసిద్దిం పరమాం సన్నాసేనాధిగచ్చతి | 49 । 
సిద్దిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాస్నోతి నిబోధ మే | 

సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా 150! 
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ । 

శబ్దాదీన్‌ విషయాన్‌ త్యక్త్వా రాగద్వేషా వ్యుదస్య చ 151। 
వివిక్తసీవీ లఘ్యూశీ యతవాక్కాయమానసః । 

ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపా(ితః | 52 । 
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్‌ 
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే 1531 
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి 
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌ 1541 
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః 
తతో మాం తత్తతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్‌ 155 । 
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వాపాశ్రయః 
మధత్ర్రసాదాదవాస్నోతి శాశ్వతం పదమవ్యయమ్‌ | 56 । 
చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య _మత్పరః 
బుద్దియోగముపాశ్రిత్య మచ్చిత్తు సతతం భవ 1571 


పదునెనిమిదవ అధ్యాయము - మోక్షసన్నాసయోగము 


193 


మచ్చిత్తః _సర్వదుర్గాణి మటత్ర్రసాదాత్‌ తరిష్యసి 
అథ చేత్‌ త్వమహంకారాత్‌ న (శ్రోష్యసి వినంక్ష్యసి 
యదహంకారమాశ్రిత్య న యోత్స ఇతి మన్యసే 
మిథ్యైష వ్యనవసాయస్తే _ ప్రకృతిస్వాం నియోక్ష్యతి 
స్వభావజేన కౌంతేయ _నిబద్ధః స్వేన _ కర్మణా 
కర్తుం నేచ్చసి యన్మోహాత్‌ కరిష్యస్యవశో£_పి తత్‌ 
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేల.ర్హున _ తిష్టతి 
భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా 
తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత 
తత్రసాదాత్‌ పరాం శాంతిం స్థానం ప్రాప్ఫ్యసి శాశ్వతమ్‌ 
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా 
విమృశ్యైతదశేషీణ యథేచ్చసి తథా కురు 
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః 
ఇష్టోంసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్‌ 
మన్మనా భన మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు 
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో౭సి మే 
సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః 
ఇదం తే నాతపస్కాయ నాభక్షాయ కదాచన 
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యో9_భ్యసూయతి 
య ఇమం పరమం గుహ్యం డమద్భక్తేష్వభిధాస్యతి 
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః 
న చ తస్మాన్మనుష్యేషు కళ్చిన్మే ప్రియకృత్తమ: 
భవితా న చ మే తస్మాత్‌ అన్యః ప్రియతరో భువి 


' 
158। 


159। 


160। 


161॥। 


162॥। 


163। 


॥ 
164 । 


165॥। 


1661 
I 
167 । 


168॥। 


I 
169। 


194 గీతామాధుర్యము 


షష ————————— 


అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్య్యం సంవాదమావయోః 
జ్ఞానయజ్జేన తేనాహమ్‌ ఇష్ట స్యామితి మే మతిః 
శ్రద్దావాననసూయ శ్చ శృణుయాదపి యో నరః 
సోల పి ముక్తః శుభాన్‌ లోకాన్‌ ప్రాప్నుయాత్‌ పుణ్యకర్మణామ్‌ 
కచ్చిదేతచ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా 
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ 
అర్జున ఉవాచ 
నష్టో మోహః సృృతిర్లబ్దా త్వత్రసాదాన్మయాచ్యుత 
స్థితో. స్మి గతసందేహః కరిష్యే వచనం తన 
సంజయ ఉవాచ 
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః 
సంవాదమిమమశశ్రౌషమ్‌ అద్భుతం రోమహర్షణమ్‌ 
వ్యాస ప్రసాదాచ్రుతవాన్‌  ఏతద్గుహ్యమహం పరమ్‌ 
యోగం యోగేశ్వరాత్‌ కృష్ణాత్‌ సాక్షాత్‌ కథయతః స్వయమ్‌ 
రాజన్‌ సంస్యృత్య సంస్కృత్య సంవాదమ్‌ ఇమముద్భుతమ్‌ 
కేశవార్డునయో: పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః 
తచ్చ సంస్యృత్య సంస్కృత్య రూపమత్యద్భుతం హరేః 
విస్మయో మే మహాన్‌ రాజన్‌ హృష్యామి చ పునఃపునః 
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్గో ధనుర్ధరః 
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ 


1741 


॥ 
y 751 


176।| 


WAAR 


(78! 


ఓం తత్సదితి శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగళా స్తే 
శ్రీకృష్ణార్ణునసంవాదే మోక్షసన్న్యాసయోగోనామ అపష్టాదశో౭_ధ్యాయ: ॥ 18 ॥ 


ఓం శాంతిః శాంతి: శాంతిః 


సర్వం శ్రీ కృష్ణార్చణమస్తు 


న్‌ మ O 
ల 
జీ ళం DO 


॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥ 


పదునెనిమిదన అధ్యాయము-మోక్షస న్నా సయోగము 
అర్జునుడు పలికెను - ఓ మహాబాహూ! ఓ అంతర్యామీ! ఓ కేశి నిషూదన! 
నన్న్యానము (సాంఖ్యయోగము) యొక్క తత్వమును; త్యాగము 

(కర్మయోగము) యొక్క తత్త్వమును నేను విడివిడిగ తెలియగోరుచున్నాను. 

(18/1) 
భగవానుడిట్టనెను - సన్న్యాసమును, త్యాగమును గూర్చి ఇతర 
దార్భనికులగు వారి అభిప్రాయములు నాల్గింటిని వివరించెదను. 
కృష్ణా! ఆ నాలుగు అభి ప్రాయము లెవ్వి? 
అర్జునా! 

1. కామ్యకర్మల త్యాగమునే సన్న్యాసమని కొందరందురు. 
సకల కర్మల ఫలమును త్యజించుటనే త్యాగమని ఎందరో వచించెదరు. 
కర్మలన్నియూ దోషయుక్తములే కావున అన్ని కర్మలను వదిలి 
పెట్టవలయునని మరికొందరు విద్వాంసులు వక్కాణింతురు. 

4. యజ్ఞము, దానము, తపస్సు వంటి కర్మలను త్యజింప గూడదని 
చాలామంది చెప్పుదురు. (18/2-3) 
కేశవా! ఈ నాలుగు అభిప్రాయములు దార్భనికులకు చెందినవికదా! 

మరి ఈ విషయంలో నీ అభిప్రాయమేమిటి? 
భరత వంశీయులలో ్రేష్టుడవగు అర్జునా! సంన్యాసము, త్యాగము - 

అను నీ రెండింటిలోనూ ముందుగా త్యాగమును గూర్చిన నా అభిప్రాయమును 
నీవు వినుము. ఓ పురుషశ్రేష్టా! త్యాగము మూడు విధములుగా చెప్పబడినది. 
యజ్ఞము, దానము, తపస్సు వంటి కర్మలను త్యజింపకూడదు. ఒకవేళ వాటిని 
మానివేసినచో తప్పక ఆచరించవలెను. కారణమేమన, వాటిలోని ఒక్కొక్క 

కర్మ మానవులను పవిత్రవంతులనుగా చేయును. (18/4-5) 
కృష్ణా! చేయవలసిన కర్మలు ఇంతేనా మరి? 

ఓ పార్థా! ఇప్పుడిప్పుడే చెప్పబడిన యజ్ఞ, దాన, తపశ్చర్యలను, ఇవియే 
గాక, శాస్త్ర విహితములైన ఇతర కర్మలన్నింటిని కూడ ఆసక్తిని మరియు 


196 గీతామాధుర్యము 
BLAS ASS 
ఫలాకాంక్షను పూర్తిగా త్యజించివైచి ఆచరించవలయును. అత్యుత్తమమగు 
నా నిశ్చితాభి ప్రాయము ఇదియే. (18/6) 
జనార్దనా! నీవు చెప్పిన మూడు విధములగు త్యాగము యొక్క స్వరూప 
మెట్టుండును? 
కుంతీపుత్రా! నియతకర్మలను" వదిలిపెట్టుట ఎవరికీ మంచిదికాదు. 
మోహము వలన నియతకర్మలను వదలివేయుట తామసిక త్యాగమగును. 
(18/7) 
రాజసిక త్యాగము ఎట్టుండును? 
కర్తవ్యకర్మను ఆచరించుటలో కేవలము దుఃఖమే కలదు అని భావించి 
శారీరిక (శ్రమకు భయపడి అట్టి కర్మలను త్యజించివేయుట రాజసికత్యాగ 
మనబడును. ఇట్టు కర్తవ్యకర్మను వదలి వేసిన వానికి త్యాగ ఫలమగు శాంతి 
లభించదు. (18/8) 
సాత్విక త్యాగము యొక్క స్వరూప మెట్టిది? 
అర్జునా! నియత కర్మను ఆచరించుటయే మానవుని ముఖ్య కర్తవ్యము 
అని తలంచి అట్టి కర్మల యందు ఆసక్తిని, వాని ఫలమునందు ఇచ్చను 


*  నియతకర్మ, విహితకర్మలో తేడా ఏమిటి? అంటే ఆచరణ నిమిత్తముగా 
శాస్త్రములు ఆజ్ఞాపించిన కర్మలన్నియును 'విహితకర్మలు” అనబడును. 
అట్టి విహితకర్మల నన్నింటిని ఒకే వ్యక్తి ఆచరింపజాలడు. ఏలనన, అన్ని 
వారములలోను, అన్ని తిథులయందును ఆచరించుటకు గాను 
వ్రతవిధానములను గూర్చి శాస్త్రములు పేర్కొనుచున్నవి. ఒకవేళ ఒకే వ్యక్తి 
అన్ని వారములలోను, అన్ని తిథులలోను వ్రతమును ఆచరించిన యెడల, 
అతడు భోజనము చేయుటెప్పుడు? అందువలన విహిత కర్మలన్నియూ 
మానవునకు తప్పనిసరికావని తేటపడుచున్నది. కాని ఇట్టి విహితకర్మము 
కూడా వర్ల, ఆశ్రమ, పరిస్థితులననుసరించి ఎవరికి, ఏ కర్తవ్యము అవసరమో, 
అతనికి ఆ కర్తవ్యమే 'నియతకర్మ' యగుతుంది. (బ్రాహ్మణ, క్షత్రియ, 
వైశ్య, శూద్రులనబడు నాలుగు వర్లములకు చెందిన వారికి జీవనోపాధికై 
శరీర నిర్వహణార్థముగా గల నియమములన్నీ కూడా, ఆయా వర్షముల 
వారికి అవన్నియూ “నియత కర్మ" లగును. 


పదునెనిమిదవ అధ్యాయము - మోక్షసన్నాసయోగము 197 
కలత వు సుతాం 
వదలిపెట్టి నియతకర్మలను చక్కగా ఆచరించుటయే సాత్తికత్యాగము 
అనబడును. (18/9) 

ప్రభూ! త్యాగము చేయువాడు ఎట్టుండును? 

అతడు కామ్యకర్మలను, నిషిద్ద కర్మలను త్యజించి వేయును. కాని వానిని 
అతడు ద్వేషబుద్దితో త్యజింపడు. ఇట్టే శాస్తనియతములగు కర్తవ్యకర్మలను 
ఆచరించును. కాని వాని యందు ఆసక్తుడు గాకుండును. ఇటువంటి 
బుద్దిమంతుడగు త్యాగియెన మనుజుడు సత్వగుణ సంపన్నుడై, సంశయ 
రహితుడై స్వస్వరూపము నందు నిలచి యుండును. (18/10) 

కర్మను ఆచరించుటకు ఆసక్తుడు కావద్దు, కర్మను త్యజించుటను 
ద్వేషింపవద్దు - అని అంటూ ఇబ్బందికి గురి చేయుటేల? కర్మలను పూర్తిగా 
వదిలివేసినచో నేమగును? 

దేహధారియగు మానవుడు కర్మలను పూర్తిగా వదిలివేయుట 
శక్యముగాని పని. అందువలన కర్మఫలమును త్యజించునట్టి వాడే త్యాగి 
యని చెప్పబడుచున్నాడు. (18/11) 

కృష్ణా! కర్మఫలితము లెన్ని విధములు? 

అర్జునా! కర్మఫలితములు మూడు విధములు. 1. ఇష్టములు (కోరిన - 
అనుకూల పరిస్థితులు లభించుట) 2. అనిష్టములు (కోరనట్టి - (ప్రతికూల 
పరిస్థితులేర్చడుట) 3. మిశ్రితములు (కొంత ఇష్టమైనవి, కొంత అనిష్టమైనవి 
- కలిసినట్టివి) అని కర్మ ఫలితములు మూడు విధములుగా నుండును. 
ఫలితము నందు కోరికను గలిగి కర్మనాచరించెడు వారలకు ఈ మూడు 
విధములగు కర్మఫలితములు మరణించిన పిదప కూడా లభించును. కాని 
ఫలము నందు కోరికను త్యజించి కర్మను ఆచరించెడు వారలకు కర్మఫలితము 
ఎన్నటికిని లభింపకుండును. (18/12) 

భగవన్‌! మూడు విధములగు ఫలితము లభించెడు కర్మ జరుగుటకు 
కారణమేది? 

ఓ మహాబాహూ! కర్మలను అంతము చేయు ఉపాయములను 
తెలుపునది సాంఖ్య సిద్దాంతము. అందులో సంపూర్ణ మగు కర్మసిద్దిని గూర్చి 
అయిదు కారణములు పేర్కొనబడినవి. వాటిని నీవు నా ద్వారా వినుము. 

(18/13) 


198 గీతామాధుర్యము 


ఓ పురుషోత్తమా! ఆ ఐదు కారణము లెన్వి? 
అర్జునా! శరీరము, కర్త, వివిధ కరణములు, వాని విభిన్న రీతుల వేరు 
వేరు చేష్టలు, మరియు సంస్కారములు - అనునవి ఈ ఐదు కారణములు. 
మనుష్యుడు తన శరీరము, వాక్కు, మనస్సుద్వారా చేయునట్టి శాస్త్ర 
విహితములగు లేదా శాస్త్ర నిషిద్దములగు కర్మలన్నియునూ ఈ ఐదు 
కారణముల వల్లనే జరుగుచుండును. (18/14-15) 
జరిగే కర్మలకు ఈ హేతువులు ఐదింటిని పేర్కొనుటలో గల 
రహస్యమేమి? 
శరీరము, వాక్కు, మనస్సు ద్వారానే కర్మ (క్రియ) జరుగుచుండును. 
కనుక ఆత్మయందు కర్భత్వము లేదు. అనగా ఆత్మను క్రియకు కర్తగా 
భావించరాదు. కాని దుర్చుద్ది గలిగినవాడు ఇట్టి విషయమును చక్కగా తెలియక 
ఆత్మనే కర్తగా భావించును. ఏలయన, అతని బుద్ది సంస్కారహీనమై 
నిర్మలముగా నుండదు. (18/16) 
కృష్ణా! ఆత్మను అకర్తగా భావించుటచే లాభమేమి? 
అర్జునా! 'నేను కర్తను” అను అహంకార భావము లేకుండా ఉండే వాని 
బుద్ది కర్మఫలములతో ముడివడి యుండదు. అట్టి నిరహంకారియగు వాడు 
ఈ ప్రాణులన్నింటిని చంపినప్పటికినీ, అతడు ఎవరినీ చంపినవాడు కాడు. 
అతడు ఆ కర్మతో బంధింపబడడు. (18/17) 
సరే, ఆత్మకు కర్మతో ఎలాంటి సంబంధము లేదు. అయితే దేని 
ప్రేరణవల్ల కర్మలు జరుగుచున్నవి? 
జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత - అను నీ మూడు కర్మల (ప్రేరకములు. 
కాగా, కరణము, కర్మ, కర్త - అను ఈ మూడింటి ద్వారా కర్మసం[గ్రహము 
జరుగును. (18/18) 
భగవన్‌! కర్మ ప్రేరణ, కర్మసంగ్రహము, నందు ముఖ్యమైనదేమి? దాని 
ప్రధానమైన భేదములెవ్వి? 
సత్త్యరజస్తమోగుణముల విషయములో (ప్రతిపదార్థము యొక్క వేరు 
వేరు భేదములను లెక్కించునది సాంఖ్యశా(స్తము. అట్టి సాంఖ్యశాస్రమునందు 
గుణముల ననుసరించి జ్ఞానము, కర్మ, కర్త నీ మూడింటిలో ఒక్కొక్కటి 
మూడు విధములుగ చెప్పబడినది. వాటిని గూర్చి నీవు చక్కగా వినుము. 


పదునెనిమిదవ అధ్యాయము - మోక్షసన్నాసయోగము 199 


జ్ఞానము యొక్క మూడు భేదములలో సాత్త్వికజ్ఞానము ఎట్టుండును? 
వేరువేరుగా విభజింపబడిన సకల ప్రాణికోటి యందు 
విభజింపబడనిదియు, అవినాశియునగు ఒకే పరమాత్మ భావమును 
చూడగలిగెడు జ్ఞానమును సాత్త్విక జ్ఞానమని తెలియుము. (18/20) 
ప్రభూ! రాజస జ్ఞానము ఎట్టుండును? 
అర్జునా! వేరువేరుగా నున్న సమస్త (ప్రాణికోటి యందు, ఆత్మను 
వేరువేరుగా చూడబడెడు జ్ఞానమును రాజసమైనదని తెలిసికొనుము. 
(18/21) 
ఇక, తామస జ్ఞానమెట్టుండును? 
కార్యరూపముగ ఉత్పన్నమైనటువంటి శరీరమునే సర్వస్వమనియు, దాని 
యందే పూర్తి ఆసక్తిని కల్పించెడు జ్ఞానము తామసికమైనదని చెప్పబడినది. 
అది యుక్తి సంగతము కానిది, తత్త్యరహితమైనది. ఇంకనూ తుచ్చమైనదని 
తెలియుము. (18/22) 
కృష్ణా! కర్మ మూడువిధములుగా నుండునంటివి గదా! అందులో సాత్త్విక 
కర్మ యెట్టిది? 
ఫలమునందు ఆసక్తిలేకుండా, రాగద్వేషములతో ్రేరితము గాకుండా, 
కరృత్వము నందలి అభిమానము కూడా వదిలివేసి చేయబడునట్టి నియతకర్మ 
సాతిక కర్మయని చెప్పబడుచున్నది. (18/23) 
రాజస కర్మ యెట్టిది? 
ఫలాపేక్షతో కూడినదై, అహంకారపూర్వకముగా, అతికష్టముతో 
చేయబడు కర్మ, రాజసకర్మయని పేర్కొనబడుచున్నది. (18/24) 
తామసిక కర్మ ఎట్టుండును? 
పరిణామమును, హానిని, హింసను, తన సామర్థ్యమును లెక్క 
చేయకుండా అజ్ఞానముచే (ప్రారంభింపబడిన కర్మ తామసిక కర్మయని 
చెప్పబడుచున్నది. (18/25) 
కృష్ణా! మూడు విధములైన కర్తలలో సాత్వికమగు కర్త లక్షణము లెవ్వి? 
పార్థా! ఫలమునందు కోరిక లేనివాడు, (కర్భత్వమునందు) అహంకారము 
లేనివాడు, ధైర్యమును, ఉత్సాహమును కలిగినవాడు, చేయబడిన కర్మలు 


200 గీతామాధుర్యము 

సిద్దించినను, సిద్దించ కున్నను నిర్వికారముగ నుండువాడు అనగా 

హర్షశోకములు లేనివాడు అగు కర్తను సాత్మికుడని అందురు. (18/26) 
రాజసిక కర్త యెట్టుండును? 

రాజసికకర్త కర్మయందు ఆసక్తిని కలిగియుండును. కర్మఫలితమును 
ఆశించును. దురాశాపరుడై, ఇతరులను హింసించు స్వభావము 
కలిగియుండును. అపవిత్రుడై యుండి, హర్షశోకములలో మునిగియుండును. 

(18/27) 
తామసిక కర్త లక్షణము లెట్టివి? 

(్రద్దలేనివాడు. సంస్కారహీనుడు, గర్విష్టి వంచకుడు (కపటస్వభావము 
గలవాడు) ధూర్తుడు, (ఇతరుల జీవనోపాధిని, వృత్తిని నష్టము చేయువాడు) 
కృతఘ్నుడు, సోమరితనము గలవాడు, ఏడుపు స్వభావము గలవాడు, 
దీర్ధసూత్రీ అనగా త్వరగా పూర్తియగు పనిని ఆలస్యంగా చాలా సమయం 
వరకు చేసేవాడు, తామసిక కర్త అని చెప్పబడును. (18/28) 

కృష్ణా! ఇంతవరకు జ్ఞానము, కర్మ, కర్తల మూడేసి భేదములు చెప్పినావు. 
బాగుంది. ఇంకనూ మూడేసి భేదములతో తెలిసికొనవలసినవి ఏముండును? 

ధనంజయా! కర్మను సం([గ్రహించు కరణములలో బుద్ధి మరియు ధృతి 
(ధైర్యము - ధారణశక్తి చాలా ముఖ్యమైనవి. వాని భేదములను తప్పక 
తెలియవలెను. అందుచే ఇప్పుడు నీకు త్రిగుణములననుసరించి మూడేసి 
విధములుగా నుండెడు బుద్ధి, ధృతి యొక్క స్వరూపమును గూర్చి విశదముగ 
వివరించెదను. నీవు (శ్రద్దగా వినుము. 

ఓ కుంతీపుత్రా! ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, చేయవలసిన 
కర్తవ్యమును, చేయకూడని - అకర్తవ్యమును, భయమును, అభయమును, 
బంధమును, మోక్షమును - వీటన్నింటిని గూర్చి చక్కగా, యథార్థముగా 
తెలియగలిగిన బుద్ధినే సాత్తికమగు బుద్ది అందురు. (18/29-30) 

రాజసబుద్ది అనగా నేమిటి? 

పార్థా! ధర్మమును, అధర్మమును గూర్చి కర్తవ్యమును, అకర్తవ్యమును 
గూర్చి యథార్థముగా తెలిసికొనని బుద్దిని, రాజసబుద్దియని గుర్తించుము. 

(18/31) 


పదునెనిమిదవ అధ్యాయము - మోక్షసన్న్యాసయోగము 201 


ఇక తామసిక బుద్ధి ఎట్టుండును? 
పృథానందనా! తమోగుణముతో ఆవరించబడిన బుద్ధి ధర్మమును, 
అధర్మమైనదిగా, అధర్మమును ధర్మమైనదిగా లెక్కించును. ఇదేవిధముగా 
అన్ని విషయములను విపరీతముగా భావించునది తామసిక బుద్ది యని 
యెరుగుము. (18/32) 
మధుసూదనా! సాత్త్విక ధృతి ఎట్టుండును? 
పార్థా! సమత్త్యముతో గూడిన అవ్యభిచారిణి అనగా సాంసారిక 
విషయమును నిరాకరించి భగవద్విషయమును ధరించునది యగు 
అవ్యభిచారిణీ ధారణాశక్తి ద్వారా మానవుడు మనస్సు ప్రాణము, ఇంద్రియముల 
చేష్టలను ధారణ చేయు ధృతి, సాత్త్విక ధృతి అనబడును. (18/33) 
రాజసిక ధృతి అనగా నేమిటి? 
అర్జునా! ఫలమునందు బలమైన కోరిక గల మానవుడు అతంత ఆసక్తి 
పూర్వకంగా ధర్మార్థకామములను ధారణ చేయగల ధృతినే రాజసికధృతి 
యందురు. (18/34) 
తామసిక ధృతి యెట్లుండును? 
పార్థా! దుర్చుద్దిగల మానవుడు నిద్రను, భయమును, దుఃఖమును, 
మదమును కూడా విడిచిపెట్టకుండా ధారణ చేయగల ధృతిని తామసిక ధృతి 
యందురు. (18/35) 
తామసిక వ్యక్తి నిద్రాదులను ఎందుకు విడువడు? 
సుఖము, హాయి లభించుటవలన వాటిని విడువడు. 
కృష్ణా! సుఖమునందలి భేదములను తెల్పుము? 
అర్జునా! ఇప్పుడు నీవు మూడు రకములుగా నుండెడు సుఖమును 
గూర్చి వినుము. సాంసారికమైన ఆసక్తి కారణంగా మొదట విషమువలె 
కష్టమును, దుఃఖ (ప్రదముగనయి అభ్యాసము వలన దుఃఖము యొక్క 
పారమును చేరి అమృతమయమగు ఆనందమున పరిణమించునదియు, 
పారమార్థిక విషయముతో గూడిన నిర్మలమగు బుద్దియొక్క ప్రసన్నత్వము 
నుండి జనించునదియు నగు సుఖము సాత్మికమనబడును. (18/36-37) 
రాజస సుఖము అనగా నేమి? 


202 గీతామాధుర్యము 


ఇంద్రియములకు ఆయా విషయ సంబంధమగు సంయోగము 
కలిగినప్పుడు ముందుగా అమృతోపమానమగు సుఖానుభూతి గలుగును. 
కాని వెంటనే అది విషతుల్యముగ పరిణమించును. ఇట్టి సుఖమును 
రాజసమైనదందురు. (18/38) 

ఇక తామప సుఖమెట్టుండును? 

నిద్ర, సోమరితనము, పరాకు వలన పుట్టి ఆదియందు, అంతమునందు 
ఆత్మను మోహింపజేయునట్టిది తామస సుఖము అనబడును. _ (18/39) 

ప్రభూ! ఈ మూడు గుణములు ఇంకనూ ఎక్కడెక్కడ నున్నవి? 
వీటిద్వారా ఇంకా ఏయే వస్తువులు మూడు విధములుగా అగుచున్నవి? 

బావా! భూలోకమందుగాని, స్వర్గము నందుగానీ, దేవతలలో గాని 
ముల్లోకముల యందును ప్రకృతి జన్యమగు ఈ మూడు గుణములచేత 
విడువబడిన వస్తువుగానీ, పదార్జముగానీ వేరేదియునూ లేదు. అనగా 
'త్రిభువనములన్నియు (త్రిగుణములలోనే యున్నవి. (18/40) 
కృష్ణా! ఈ గుణములనుండి తప్పించుకొనుటకు ఉపాయమే. లేదా? 
ఎందుకు లేదు? పరంతపా! ఈ జగత్తునందు మానవుల స్వభావము 
నుండి జనించిన గుణముల ననుసరించి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూ(ద్రులను 
నాలుగు వర్షములు విభజింపబడినవి. కావున తమ తమ వర్షముననుసరించి 
నియత కర్మను ఆచరించుట వల్లనే మానవుడు ఈ గుణములనుండి 
తప్పించుకొనవచ్చును. (18/41) 
దేవా! బ్రాహ్మణుని కర్మలెట్టుండును? 

1. మనస్సును నిగ్రహించుట (శమము) 2. ఇంద్రియములను 
వశపరచుకొనుట (దమము) 3. ధర్మపాలనకై కష్టమును సహించుట (తపస్సు) 
4. బాహ్యాభ్యంతరములందు పవిత్రతను కలిగియుండుట. 5. ఇతరుల 
అపరాధమును క్షమించుట 6. శరీరము, మనస్సు మున్నగువాటి యందు 
బుజుత్వమును కలిగియుండుట. 7. వేదశా(స్తాదుల జ్ఞానాన్ని సంపాదించుట. 
8. యజ్ఞవిధిని (పరమాత్మ తత్వమును) అనుభవమునకు తెచ్చుకొనుట 
(విజ్ఞానం) 9. పరమాత్మయందు, వేదములయందు (శ్రద్ద, విశ్వాసముల 
నుంచుట - ఇవన్నియును బ్రాహ్మణుని స్వాభావిక కర్మలు. (18/42) 


పదునెనిమిదవ అధ్యాయము - మోక్షసన్నాసయోగము 208 


క్షత్రియుని కర్మలు ఏవి? 


1. శూరత్స్వము 2. తేజము 3. ధైర్యము 4. (ప్రజాపరిపాలనాదులలో 

దక్షత 5. ఎట్టి సంకటమునందును, యుద్దమునందును వెనుచూపకుండుట 

6. దానము ఇచ్చుట 7. స్వామిభావము (శాసించుభావము) - ఇవన్నియు 

క్షత్రియుని స్వభావ జనిత కర్మలు. (18/43) 
వైశ్యుని కర్మలు ఎట్టివి? 

1. వ్యవసాయము చేయుట, 2. గోవులను రక్షించుట, 3. సత్యమైన 
వ్యాపారము చేయుట - అనునవి వైశ్యుని స్వాభావిక కర్మలు. 

శూద్రుని కర్మలెట్లుండును? 

సేవజేయుట - శూద్రుని స్వాభావిక కర్మ. (18/44) 

కేశవా! తమతమ స్వాభావిక కర్మలను చేయుటవలన లాభమేమి? 

అర్జునా! నిష్కామ భావముతో తత్పరతాపూర్వకముగా తమ తమ 
స్వాభావిక కర్మలనాచరించుట యందు నిమగ్నుడైన మానవుడు పరమాత గను 
పొందును. (18/45) 
స్వాభావిక కర్మలను ఆచరించే తీరు ఎట్టుండాలి? 

ఏ పరమాత్మ నుండి సకల ప్రాణుల ఉత్పత్తి జరుగుచున్నదో, ఏ 
పరమాత్మచే ఈ సంపూర్షజగత్తు వ్యాపించి యున్నదో, అట్టి పరమాత్మను 
తన స్వాభావిక కర్మలచే ఆరాధించి మానవుడు సిద్ధిని - పరమాత్మను 
పొందుచున్నాడు. (18/46) 

ప్రభూ! తన కర్మలనే ఎందుకు ఆచరించాలి? 

బావా! ఎన్నో ఉత్తమ గుణములను గలిగి తన పట్ల నిషేధింపబడిన 
ఇతరుల ధర్మము కంటే, తన ధర్మము దోష యుక్తము అయినప్పటికినీ 
దానిని ఆచరించుటయే మేలు. ఏలనన, స్వభావముచే నియతమైన 
(గుణహీనమైనను) స్వధర్మ రూపకర్తవ్యమును ఆచరించు మనుష్యునకు 
పాపము అంటదు. (18/47) 

తన ధర్మము (కర్తవ్యము) దోషయుక్త మెట్లగును? 

కౌంతేయా! దోషయుక్తమైనప్పటికినీ తన సహజకర్మను త్యజింపవలదు. 
ఏలనన, అగ్నిని మండించుటకు ముందు పాగ వెలువడినట్టుగా 'ప్రతికర్మ 
యొక్క ఆచరణమునందు ఏదియో ఒక దోషము ఉండనే గా ప 

18 


204 గీతామాధుర్యము 


కృష్ణా! కర్మలవలన ఆవంత దోషము కూడా అంటకుండునట్టి ఇంకేదేని 
ఉపాయమున్నదా? 

అర్జునా! ఉన్నది. అదియే సాంఖ్యయోగము. అన్నిచోట్ల పూర్తిగా ఆసక్తి 
రహితమగు బుద్దిగలవాడు, ఇంద్రియములు వశపరచుకొనిన వాడు, ఏ 
వస్తువునుగానీ, ఇతరములను దేనినీ కించిన్నాత్రముకూడా లక్ష్యపెట్టకుండా 
వుండెడు స్పృహారహితుడగు మానవుడు సాంఖ్యయోగము ద్వారా నైష్కర్య్య 
సిద్ధిని పొందును. అనగా అతని కర్మలన్నియు అకర్మలైపోవును. అతనికి 
కర్మలయొక్క ఆవంత దోషము కూడా అంటదు. (18/49) 

ప్రభూ! నైష్కర్మ్య సిద్ధిని పొందుటెట్లు? 

కుంతీపుత్రా! పరిశుద్దమగు అంతఃకరణసిద్దిని పొందిన మానవుడు 
జ్ఞానయోగము యొక్క పరాకాష్టను అనగా నైష్కర్య్యసిద్దిని పొంది, బ్రహ్మమును 
పొందును. ఇట్టు జ్ఞానయోగ పరానిష్టను పొందెడు విధానమును ఇప్పుడు 
నీకు సంక్షిప్తముగా వివరించెదను. (18/50) 

అచ్యుత! అట్టి విధానము యొక్క (క్రమము ఎట్టుండును? 

అర్జునా! వినుము; సాత్మికమైన బుద్దియుక్తుడగు సాధకుడు సాత్త్విక 
ధృతి (ధైర్యము) ద్వారా ఇంద్రియములను, శరీరమును నియంత్రించవలెను. 
శబ్దాది విషయ భోగానుభవమును వదలిపెట్టవలెను. వ్యవహారమునందు 
రాగద్వేషములను త్యజించవలెను. ఏకాంతముగా నుండుట అభ్యసింపవలెను. 
సాతికమగు ఆహారమును మితముగా తీసికొనవలెను. మనస్సును, వాక్కును 
వశపరచుకొనవలెను. ఎల్లప్పుడు భగవద్ద్యానమందు ఉండవలెను. సంసారము 
నందు దృఢవైరాగ్యమును కలిగియుండవలెను. అహంకారము, బలము, 
గర్వము (దర్పము), కామము (కోరిక) (క్రోధము, పరిగ్రహము మరియు 
మమకారమును త్యజించవలెను. ప్రాపంచిక సంబంధమును వదలిపెట్టి 
శాంతియుతుడు కావలెను. ఇట్లు క్రమముగా ఎదిగిన సాధకుడు బ్రహ్మప్రాప్తికి 
పాత్రుడగుచున్నాడు. (18/51-53) 

భగవన్‌! ఇట్టు పాత్రుడయిన పిదప ఏమగును? 

పర(బ్రహ్మ(ప్రాప్తిని పొంది ప్రసన్న చిత్తమును గలిగిన సాధకుడు దేనికిని 
శోకింపడు. ఏదియూ కోరడు. అందువలన సకల (ప్రాణుల యందు 
సమభావమును కలిగి యుండును. అప్పుడు అతనికి నా పరాభక్తి లభించును. 

(18/54) 


పదునెనిమిదవ అధ్యాయము - మోక్షసన్న్యాసయోగము 205 


పరాభక్తి లభించుటచే ఏమగును? 

ఆ పరాభక్తి వలన అతడు నన్ను గూర్చి - 'నేనెవడను, ఎంతటి వాడను” 
అని ఇట్టు తత్తముతో యథార్థముగా తెలిసికొనినవాడై తత్‌క్షణమే నాలో 
ప్రవేశించును. (ఐక్యమైపోవును.) (18/55) 

ప్రభూ! నిన్ను పొందుటకు ఇంకేదైన శ్రేష్టమగు ఉపాయమున్నదా? 

లేకేమి అర్జునా! ఉన్నది. మిక్కిలి (శ్రేష్టమగు ఉపాయము ఉన్నది. 
అదేమిటో తెలుపవా, తండ్రీ? 

అనన్యభావముతో నన్నే ఆశ్రయించిన భక్తుడు సర్వకర్మలను సదా 
నిర్వహించుచు కూడా నా కృపచే సనాతనమైన, అవినాశియగు పరమపదమును 
చేరుకొనును. (18/56) 

స్వామీ! నేనేమి చేయవలెను? 

మిత్రమా! నీవు కేవలము నా పరాయణుడవై నీ సర్వకర్మలను మనః 
పూర్వకంగా నాకే అర్పించి వేయుము. అనగా సకల కర్మలు, పదార్థములు 
మున్నగువాని యందు మమకారమును తొలగించివైచి, సమత్వమును 
గలిగినవాడవై నిరంతరము నా యందే మనస్సును నిలిపియుంచుము. 

(18/57) 
నీ యందే మనస్సును నిలుపుటచే ఏమగును? 

అర్జునా! నా యందే మనస్సు గలవాడవగుటచే నీవు నా కృపతో సమస్త 
ఆటంకములను, బాధలను అనాయాసముగ దాటిపోయెదవు. అటులగాక, 
ఒకవేళ నీవు అహంకారవశుడవై నా మాటను వినవేని, పతనమై పోయెదవు. 

(18/58) 
పతనము యేల సంభవము, కృష్ణా? 

బావా! అహంకారమును ఆశ్రయించిన వాడవై 'నేను యుద్ధము 
చేయను” అని నీవు తలంచెడు నీ నిశ్చయము అసత్యము. ఏలయన, నీ 
క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధమునందు నిలుచునట్టు జేయును. 

ఓ కుంతీవుత్రా! నీవు, నీ స్వభావ జన్యమగు కర్మచే బంధింప 
బడియున్నావు. అయినను మోహవశుడవై నీవు యుద్దము చేయుటకు 
ముందుకు రావడము లేదు. కాని నీ క్షత్రియ స్వభావమునకు వివశుడవై 
నీవే ఈ యుద్ధమును చేయగలవు. (18/59-60) 


206 గీతామాధుర్యము 


ప్రభూ! ఆ క్షాత్ర స్వభావము నాచే యుద్ధరూపమగు కర్మను ఎట్టు 
చేయించగలదు? 

ఓ అర్జునా! సర్వప్రాణుల హృదయములయందు అంతర్యామియగు 
ఈశ్వరుడు ఉన్నాడు. అతడు తన మాయచే శరీరరూపియగు యంత్రమును 
యెక్కి సమస్త ప్రాణులను వారి వారి స్వభావము ననుసరించి త్రిప్పుచుండును. 
(18/61) 

వాసుదేవా! ఈ పరతంత్రము నుండి బయటపడుటకు ఉపాయమే 
మున్నది? 

భరతవంశీయుడవగు ఓ అర్జునా! నీవు అన్నివిధముల ఆ అంతర్యామి 
యగు ఈశ్చరునే శరణు బొందుము. అతని కృప చేతనే సంసారమునందు 
నీకు సంపూర్షవైరాగ్యము లభించును. అవినాశియగు పరమపదము 
లభింపగలదు. ఇట్టు రహస్యములలో కెల్ల రహస్యమైన శరణాగతి రూపమగు 
జ్ఞానమును నేను వచించితిని. ఇక మీదట దీనిని గూర్చి నీవు చాల చక్కగా 

విచారించి నీకు ఇష్టమైన విధముగా ఆచరించుము. (18/62-63) 

నేను నా ఇష్టప్రకారముగా ఏమీ కోరడములేదు ప్రభూ! ‘నేనేమి 
చేయవలెనో” నీవే తెలియజెప్పుము? 

అర్జునా! అన్ని రహస్యముల కంటె అత్యంత రహస్యమగు నా ఈ 
మాటలను నీవు తిరిగి ఇంకొకమారు వినుము. నీవు నాకు అత్యంత ప్రియమైన 
వాడవు. అందువలన ఇప్పుడు నేను, నీకు హితమును గూర్చుమాటను 
వినిపింతును. (18/64) 

భగవన్‌! నాకు హితమును గూర్చు ఆ మాటేది? 

నీవు నా భక్తుడవు కమ్ము. నా యందే నీ మనస్సును నిలుపుము. నన్నే 
పూజించుము. నాకే నమస్కరింపుము. ఇట్లు చేయుటవలన నీవు నన్నే 
పొందెదవు - ఇది సత్యమని నీ ముందే (ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. 
ఏలయందువా? నీవు నాకు అత్యంత ప్రియమైనవాడవు. (18/65) 

ఓ కృష్ణపరమాత్మా! ఒకవేళ నేను అట్లు చేయలేక పోయినచో...? 

ఓయి అర్జునా! సమస్త ధర్మముల ఆశ్రయమును వదలిపెట్టి నీవు 
కేవలము నన్ను మాత్రమే శరణుబొందుము. నేను నిన్ను సకల పాపముల 
నుండి విముక్తుని చేసి వేయుదును. కనుక నీవు శోకించవలదు. (18/66) 


పదునెనిమిదవ అధ్యాయము - మోక్షసన్న్యాసయోగము 207 


ఆహా61 ఇప్పుడు నీవు ఎంతో సులువైన, చాల గొప్పదైన మాటను తెలిపితి 
ప్రభూ! మరి ఇదే మాటను నేను అందరికి చెప్పవచ్చునా, తండ్రీ? 
లేదు, మిత్రమా! లేదు. అత్యంత గోపనీయమగు ఈ మాటను 
సహనములేని వానికి చెప్పకూడదు. నా భక్తుడు కాని వానికి ఎప్పుడు కూడా 
చెప్పకూడదు. వినుటకు ఇష్టపడని వానికి కూడా చెప్పవలదు. నా పట్ల దోష 
దృష్టి కలిగిన వానికి ఎన్నడూ దీనిని చెప్పవద్దు సుమా! (18/67) 
ఇదిగాకుండా నీవు చెప్పిన ఇతర విషయములను ఎవరికి చెప్పవచ్చును? 
నా భక్తులతో చెప్పవలయును. నా యందు పరాభక్తిని గలిగి, అట్టి 
ఉద్దేశ్యముతోడనే అత్యంత గోపనీయమగు ఈ గీతాశాస్తమును నా భక్తులకు 
తెలియజేయు మనుష్యుడు, నిస్సందేహముగ నన్నే చేరుకొనగలడు. 
ఇంతియేకాదు. అతని కంటే నాకు మిక్కిలి ప్రీతికరమగు కార్యమొనర్చువాడు 
మనుష్యులలో మరెవడును ఉండడు. అటులే వానికంటే నాకు (ప్రేమాస్పదుడగు 
వాడు ఈ భూమండలము నందు వేరొకడు లేడు. ఉండబోడు.(18/68-69) 
ఒకవేళ ఇటువంటి కార్యమును ఎవరేని చేయలేకపోయినచో...? 
ధర్మమయమగు మన ఇరువురి సంవాదమును అధ్యయనమును 
చేయువాడు కూడా, తద్దారా అతడు నన్ను జ్ఞాన యజ్ఞముతో పూజించిన 
వాడగును - అని నా అభిప్రాయము. (18/70) 
ప్రభూ! అధ్యయనము కూడా చేయలేకపోయినచో? 
దోషదృష్టిలేని వాడగు మానవుడు (శ్రద్దా భక్తులతో నా ఈ (గీతా) 
ఉపదేశమును వినినా సరే, అతడు కూడ సకల పాపములనుండి విముక్తుడై 
పుణ్యకర్మలను ఆచరించు వారలు చేరుకొను ఉత్తమలోకముల కేగును. 
(18/71) 
ఓ పార్థా! ఇప్పుడు నేను నిన్నాక మాట అడిగెదను. ఈ ఉపదేశము 
నంతయును నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? అయితే! ఓ ధనంజయా! 
అజ్ఞానమువలన ఉత్పన్నమైన నీ మోహము నశించినదా? (18/72) 
అందులకు అర్జునుడిట్టు పలికెను - అచ్యుతా! నా మోహము నశించి 
పోయినది, (నిజస్థితి యొక్క) స్మృతి లభించినది. అయితే ఇదంతయును నీ 
కృపవల్లనే సంభవించినది. కాని ఉపదేశము వినుట వలన కాదు! ఇప్పుడు 
నేను సందేహరహితుడనై యున్నాడను. ఇక నీ ఆజ్ఞను నేను శిరసావహించెదను. 


208 గీతామాధుర్యము 


సంజయుడిట్లనెను - 

ఓ రాజా! ఈ విధముగా నేను భగవానుడగు వాసుదేవుని మరియు 
మహాత్ముడగు అర్జునుని మధ్య జరిగిన రోమాంచకారియగు అద్భుతమగు 
సంవాదమును వింటిని. (18/74) 

సంజయా! ఈ సంవాదమును నీవు ఎట్టు వినగలిగితివి? 

అత్యంత గోపనీయమగు ఈ సంవాదమును వ్యాసమహర్షిగారి 
అనుగ్రహము వలన స్వయముగా యోగీశ్వరుడగు శ్రీకృష్ణభగవానుడు 
అర్జునునకు ఉపదేశించుచుండగా నేను ప్రత్యక్షముగా వినియుంటిని. 
పరంపరాగతముగ వినినది కాదు. (18/75) 

ఓ సంజయా! ఈ సంవాదమును వినిన నీకు కలిగిన అనుభవమెట్టిది? 

ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణార్ణునుల ఇట్టి పరమపావనమగు 
అద్భుతమైన సంవాదమును మరల మరల తలంచుకొనుచు మాటిమాటికి 
సంతసించుచున్నాను. (18/76) 

సంతసించుటకు ఇంకేదేని కారణము గలదా? 

మహారాజా! అత్యంత అద్భుతమగు శ్రీకృష్ణభగవానుని విశ్చరూపమును 
స్మరించినపుడెల్ల నాకు మీదు మిక్కిలి ఆశ్చర్యము కలుగుచున్నది. దానివలన 
నేను మరల మరల ఆనందమున మునకలు వేయుచున్నాను. (18/77) 

సంజయా! ఇప్పుడు నీవు ఏమని నిర్ణయించుకొంటివి? 

ఓ ధృతరాష్ట్ర మహారాజా! యోగేశ్చరుడగు శ్రీకృష్ణభగవానుడును, గాండీవ 
ధనుర్హరుడగు అర్జునుడును ఉన్నచోటనే, సిరియు, విజయమును, విభూతియు 
(ఐశ్వర్యము), దృఢమైన నీతియు నెలకొని యుండును - ఇదియే నా 


నిశ్చయము. 
(18/78) 


“మోక్షసన్న్యాసయోగము' అనెడు 
పదునెనిమిదవ అధ్యాయము ముగిసెను. 


నీ నీ నీ 
ళం Qo శ 


హరిః ఓం తత్సత్‌ - ఓం శాంతిః శాంతిః శాంతిః 


॥ సర్వం శ్రీకృష్ణార్వణమస్తు ॥ 


